


ళ్‌ 


శ్రీరాములు రెడి 


విద్వాన్‌ యుబ్బేలి 


శ్రీ హితసుధాంశువు 


పథమయముదణ : 2002 

ప్రతుగు : 1000 

ముద్రణ : కీర్తి ఆఫ్‌సెట్‌, తిరుపతి 

రచయిత : విద్వాన్‌ ముచ్చేలి శ్రీ రాములు రెడ్డి 
ప్రతిమూల్యము : రూ.షీ5/- 

ప్రతులకు 


విద్వాన్‌ ముచ్చేలి శ్రీరాములురెడ్డి 
గాజుల మండ్యము 

రేణిగుంట మండలము 

చిత్తూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్‌ 
౧|౧-517 520 

౧౧౦౧6 - 71099 


థొర్మిక ర్రంథ ప్రచురణకు రచయితలకు “ఆర్ధిక సహయం" 
అనే పథీకము (క్రింద తిరుమల తిరుపతి దేవస్థానము వారిచ్చిన 
అర్దిక సహాయముతో ఈ గ్రంథము ప్రచురింపబడినది. 


CO న మ ries Wu 


24, 
25 


త 


లి 
ల 


ధాంశువు 
విషయ సూచిక 


కృతజతలు 
ప్రార్థన 
నివేదన 
శ్రీ హితసుధాంశువు సారాంశము 
పరిచయము 
నా మాట, వందనములు 
సంస్కృతి 
సంస్మరణసభ 
ప్రథమార్హము శ్రీవిఘ్టనాయక శతకము 

అంకితము 
కావ్యము 
మున్నుడి 
శ్రీవిఘ్స నాయక శతకము. 

ద్వితీయార్థము శ్రీ వేంకకేశ సుప్రభాతము 
అంకితము 
మనవి 
ఓం నమో వేంకకేిశాయ 
శ్రీ వేంకటేశ సుప్రభాత కర్త 
శ్రీ వేంకటేశ సుప్రభాత ప్రసంస 
శ్రీ వేంకకేశ సుప్రభాతము. 
శ్రీ వేంకకేశ స్తోత్రము 
శ్రీవేంకటేశ ప్రపత్తిః 
శ్రీవేంకటేశ మంగళాశాసనము 
నివేదనము 
శ్రీవేంకటేశ నక్షత్రమాల 


తృతీయార్హము షిరిడి ఆరతులు 


ఓం నమః శ్రీసాయి నాథాయ 
శ్రీసాయిబాబా ఏకాదశ సూత్రములు 


33. 
34, 
35. 
36. 
37. 
38. 
39. 


40, 
41. 


43 
44 
45 


47, 
48, 
49. 
50. 


కృతి కర్త 
అంకితము 
ప్రార్ధన 
శ్రీషిర్జిసాయి నాథుని వృత్తాంతము 
ముందొక మనవి 
శ్రీషిర్ణిసాయి బాబా కాగడా హారతులు ఉదయకాలస్తవము 
శ్రీసాయినాథ (ప్రభాతాష్టకము 
2 వ భాగము 


షిరిడిమధ్యాహ్న హారతి (ప్రార్థన 
నమనము 

నామస్మరణలు 

మంత్రపుష్పము 
నమస్కారాష్టకము 

ప్రార్ధన 

శ్రీసాయినాథ మహిమ్న స్తోత్రము 


ప్రార్థన 3 మూడవ భాగము 
ధూప హారతి 
గురుప్రసాద యాచనా దశకము 
4వ భాగము 


శేజ్‌ హారతులు 

1.ప్రార్లన 
2.హారతి జాన రాయాచి 
3.హారతి తుకారామాచి. 
4.శేజ్‌ హారతి 
6.పసాదమును గైకొనుట 
7. స్తవము 

శ్రీగణీశ హారతి 

శ్రీసాయినాథ మంగళ హాంతి 

ఓం నమో వాసుదేవాయ 


88 
91 
92 
93 
94 
96 
97 


99 
100 


102 
102 
102 
103 
103 
105 
106 
107 
108 


శ్రీ హిత సుధాంశువు 


కృతజ్ఞతలు 


నీ పాదకమల సేవయు, 

నీ పాదార్భకుల తోడి నెయ్యమును, నితాం 
తాపార భూత దయయును 

తాపస మందార! మాకు దయ సేయ గదే! 


పారఠమార్తిక భావనా పరిపక్యానికిది పరాకాష్ట భగవత్సేవ, 
భాగవత జన "పాద సేవ, అపారభూతదయ ఇవి ఉన్నవారికి 
మణి దేనితో పని యుంటుంది! ఇవన్నీ ఉన్నవా(డెంత ధన్యుండో 
చెప్పలేము. 

ఇది మనందణి కర్తవ్యము. ఇట్టే అయిన ఎంత 
బాగుంటుందో! నాకుం దోచిన రీతి భక్తకవి రేణ్యులు, స్వామ 
దాసుల రెండు ప్రభాత స్తవాలనువదించాను. వానితోబాటొక 
శతకాన్ని వాయంగలిగాను. వాని నొక (గ్రంథంముగ ప్రటించ 
దలచాను. 

ఈనా చిన్ని కార్యమొక రూపుదాల్చుచటకు మిత్రుల 
సహృదయుల ప్రోత్సాహసహకారములందు కొన్నందున నే నీ 
విషయమున కృతకృత్యుడ నై నెతినని భావించుచున్నాను. 

ఈ సందర్భమున మా యన్న గారు కీ:శే.ముచ్చేలి సదాశివరెడ్డి 
గారిని స్మరించుట నా కర్తవ్యము, కీశే. స్రీ. 1 యతిరాజులుగారు 
(రిటైర్డ్‌ హెడ్మాష్టరు), అన్నమాచార్య ప్రాజెక్టు డై డైరెక్టరు అవధాని 
గారు శ్రీవేడసానిమూహస్‌ M.A గారు. విద్వాన్‌ ఠీ 
అవిలేలివేంకటరామారెడ్డిగారు (రిటైర్డ్‌ ప్రధానాంధ్రోపాధ్యాయులు) 
మున్నగు వారికి నాకృతజ్ఞతా పూర్వక వందనములు! 

మజియు అమెరికా వాస 'స్తవ్యులు శ్రీ జువ్వలమోహనరామిరెడ్డి 


క్లే 


కృతజ్ఞతలు 
సదా కవులకు రచనాప్రోత్సాహమిచ్చువారు. అస్తే నన్నును 
ప్రోత్సహించారు. వారు నన్ను వేమన వంటి కవల కవన 
వైదుష్యమును గూర్చి (వాయుమనేవారు. పేస్టు కవుల మనస్తత్తము 
తెలిసికొన నుత్పాహపడు కవితాభీమాని. ఎప్పుడూ మరువరానివారు. 
ఈ సమయమున వారి బంగారుభవిష్యత్తును కోరుకొంటున్నాను. 
వారికి నా అభినందనలు!! 
ముఖ్యంగ ఇల్లాలి చలువ ఇంటిలోని వారికి నిలుకడ 
చేకూరుస్తుంది. ఈ సమయాన నా సహధర్మచారిణి వ్రీమతి 
పద్మావతమ్మను గూడ ఈ గ్రంథరచన చక్కగా సాగుటకు 
కారకురాలుగా చెప్పుకోవలసి యుంది. ఇంకొక మాట పుణ్య 
స్టలాల దర్శించడం బహుముఖ ఫలప్రదం అంటారు. షిర్డి దర్శన 
ఫీలంగ నా కుమారులు చి] M. భరణి కుమార్‌ రెడ్డి, చి 14. 
జగదీశ్వర రెడ్డి వీరు శ్రీషిర్డి సాయినాథకాగడా హారతులు అను 
మరారీ భాసలోని తెలుగు “లిపి కీర్తనా రచనను అందించారు. 
దాన్ని నేను తెనిగించే భాగ్యానికి నోచుకొన్నాను. ఈ కృతిని నా 
(వాత ప్రతిని చక్కని ముచ్చటైన వ్రాత (ప్రతిగా వ్రాసి యిచ్చి 
తన అమూల్య సహచరత్వ భావాన్ని నెల్దడించుకొన్న 
జనాబ్‌కాశింబేగ్‌గారికి నా ప్రేమ పూర్వక కృతజ్ఞతాంజలులు!. 
మరియు అడిగిందే తడువుగా నా రచననందుకొని 
సావధానంగా ఆమూలాగ్రముగ పరికించి కుప్త ౦గా చక్కని నివేదన 
నివేదించిన ప్రియ మిత్రులు తిరుపతి వాస్తవ్యులు విద్వాన్‌ శిరోమణి 
ర్త సముద్రాలలక్షణయ్యగారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతా 
పూర్వక కుసుమాంజలులు!. జ్జ 
ప్రియమిత్రులు విద్వాన్‌ శ్రీపాండురంగయ్య రిసైర్డ్‌ ప్రిన్సిపాల్‌ 
(ప్రొద్దుటూరు) గారు నేనిచ్చిన మాదిరి అచ్చు ప్రతిని జూచి 
తగురీతి తోడ్పడ్డారు. వారికి నా కృతజ్ఞతా పూర్వక నమస్కారములు! 


శ్రీ హిత సుధాంశువు 

శ్రీ వేంకటేశ్వరా యునివర్సిటి అధ్యాపకులు ఆచార్య ముచ్చేలి 
చి॥ శ్రీవాసుదేవరెడ్డి (మాయన్న కుమారుడు) తగు సలహాలతో 
పుస్తకము ద్రణాస మయాన సహకరించారు. చిరంజీవికి అతని 
కుటుంబానికి నా యాశీస్సులు! 

ఈ [గ్రంథ ముద్రణకు ఆర్థిక సహాయమును జి కారీ చేయించిన 
T.T.D కార్యనిర్వహణాధికారి, జొదార్య మా పట్టున చెప్పుకోవలసి 
యుంది. వారికి వారి సిబ్బందికి సహోద్యోగులకు నాకృతజ్ఞతా 
పూర్వక వినయాంజలులు! 

(గ్రంథము బహు ముఖాకర్ణణగ నున్న నాడు సకల 
జనామోదము నందుటలోనొక భాగమైయుంటుంది. ఈ తరుణమున 
చక్కని గెటప్‌తో ముద్రించి యిచ్చిన కీర్తి అఫ్‌సెట్‌ ప్రెస్‌ 
నిర్వాహకులు శ్రీ పులిపాటి పురంధరనాయుడు గారికి వారి 
సిబ్బందికు నేను సర్వదా కృతజ్ఞాడను. వారికి నాహృదయపూర్వక 
వందనములు. ' 

మజెందరో! వారందజిని సర్వేశ్వరుడు సర్వదా 
అనుగ్రహించాలని మజి మజి కోరుకొంటున్నాను. 


ఇట్లు 
భక్తజన విధేయులు 
ముచ్చేలి శ్రీరాములు రెడ్డి. 


18/1/2002 


తే[ 


తే॥ 


తే॥ 


తే! 


తే 


ప్రార్థన 


ప్రార్థన 


ఓం నమశ్శివాయ! సతీశ! ఓం స్వరూప! 
భక్తసందోహ సంసేవ్య భవవిదూర! 


"లోక కల్యాణి జగదంబ లోలహృదయ! 


వసుధ పావని గంగాభవాని నిలయ! 1 


ఓం నమో నారదప్పోత్ర! ఓం (పకీర్త 

నాయ! ఓం నమోనారాయణాయ దేవ! 

సర్వమంగళ దేవతా సదనహృదయ! 

దుష్ట శిక్షణ పారీణ, నిష్టరక్ర! 2 


సృజన సంశీల! పరమేశ! సుజనతో ష! 
వేదచతురాస్య! జగదీశ! విమలచరిత! 
శారదాహృదయేశ్వర! సరసహృదయ! 
భక్త మందార! నిను. గొల్తు (బహ్మదేవ! 3 


చదువులొజ్జవై విలసిల్లు సామజాస్య! 

విఘ్నమేఘానిల గణేశ! విఘ్నరాజ! 

విజయ సంధాన చాతుర్య వేదవేద్య! 

(మొక్కుచున్నాడ పార్వతీముఖవికాస! 4 


సరససాహిత్య సంగీత సన్నుతాంగ! 
పద్మగర్భు మనోహారి! పరమసాధ్వి! 
వేద విజ్ఞానదాయిని! విబుధ వినుత! 
సర్వజాడ్యాప పహా! కొల్తు! శారదాంబ! 5 


ణి 
& 
ల 
త్తి 
0 
ళ్‌ 
"గ 


నివెదన. 


ఆత్మీయులు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీ ముచ్చేలి 
శ్రీరాములు రెడిగారు నాకు బాల్య మిత్రులు. మేము తిరుపతి శ్రీ 
వేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో సమకాలంలో చదువుకొన్నాము. 


శ్రీ రెడ్డిగారికి విద్యార్ధి దశలోనే కవితా రచనాకౌతుక ముండేది. 
వీరి సోదరుల శ్రీ సదాశీవీరెడ్డి గారు 'విశ్వగుణాలోకాది గ్రంథాలు 
రచించి పేరాన్నికగన్నవారు. కవితా సంస్కారము 
పూర్వజన్నసుకృతఫలమే కాని సామాన్య విషయము కాదు. విరి 
వంశములో ఆ సంస్కారమున్నదనుటకు ఇరువురు సోదరులు 
కవితాపథంలో నడవడమే నిదర్శనము. 


ఉద్యోగ కాలంలో వీరు రచనలేవీ ప్రకటించకపోయినా, 
విశ్రాంతి పొందిన తరువాత ఈ (ప్రయత్నం చేయడం సంతోషకరం. 
-_ 'హితసుధాంపవు' అన్న పేరుతో వీరు ప్రస్తుతం ప్రకటిస్తున 
(గ్రంథాలలో ప్రథమార్తం, ద్వితీయార్థం, Fale అని మూ 
భాగాలున్నాయి. ప్రీథ మార్గంలో శ్రీ వేంకేక్‌ సుప్రభాతం, 
ద్వితీంయార్లంలో శ్రీ షరిడి సాయి కాగడాహారతులు 
ఆంధ్రానువాదములు, తృతీయార్దంలో శ్రీ విఘ్టనాయక శతకము 
సమకూర్చబడ్డాయి. | 

(గ్రంథానికి వీరు ఎంతో అరవంతంగా 'హితసుధాంశువు' 
అని పేరు పెట్టారు. హితకరమైన లేక హితు డైన చంద్రుడు అని 
ఆ పదానికి అర్దం. చంద్రు డెలా లోకానికి ఆహాదం కల్పించి 
హితకారి అవుత్తున్నాడో, అలాగే ఈ గ్రంథం కూడా హితమైన 
తత్త్వాన్ని బోధించి పాఠకులకు ఆనందాన్ని సమకూరుస్తుందని 
భావం. 

"శ్రీ వేంకకేశ సుప్రభాతం' జగత్ర సిద్దమైన రచన. ప్రతివాది 
భయంకర అణన్‌ గారి కృతిగా ప్రశస్తివాందిన ఆ కృతి ఈనాడు 
అబాలగోపాలర్‌ శ్రీ వేంకటశ్వర భక్తబృందానికి సుపరచితమే. 
దానిని పఠించి, లేదా విని ఆత్మశాంతిని, భగవదనుగ్రహాన్ని 
భక్తులు పోందుతున్నారు. 


నివేదన 
శ్రీ వేంకకేశ్వరుని తరువాత అంత ప్రసిద్దమైన తేజోమూర్తి 
శ్రీ షిరిడి సాయినాథుడు. లోకమంతా ఆయననే ఆరాధిస్తున్నది. 
శ్రీరాములు లెడ్డిగారి స్వగ్రామహమైన గాజులమండ్యంలో ఈ 
ఆరాధనమూర్తి కోక చక్కని ఆలయం నిర్మించబడి నిత్యపూజలు 
జరుగుతున్నాయి. బహుశః త్రీ రెడ్డిగారిని ఈ రచనకు పురికొల్పినది 
ఈ ఆలయమూర్తియే కావచ్చు. 
శ్రీ వేంకకేశ్వర సుప్రభాతం, సంస్కృత రచన కాగా ఇది 
మరాఠీ భాషలోని రచన. సాయిభక్తులకిది శ్రీనివాసుని భక్తులకు 
సుప్రభాతంలాగా అనుదిన పారాయణయోగ్యమై ఉన్నది. ఈ రెండు 
సుప్రసిద్ద కృతులను ఆంధ్రీకరించి శ్రీరెడ్డిగారు తమక్షీవితను సార్హకం 
చేసుకొన్నారు. వీరిజన్మ ధన్యమైనది. . 


ఇక చివరిదైన శ్రీ విఘ్ననాయక శతకము వీరి సొంతరచన. 
(బ్రహ్మాది దేవతలు సైతం విఘ్ననాయకుని అనుగ్రహం లేకపోతే 
వీ పనీలోను ముందుకు సాగలేరు. శ్రీ గణనాథుడు అఖిలాభిషాలను 
భక్తులకు ప్రసాదించే వేల్పు. ఈ శతక రచన చంపకోత్తోలాది 
వృత్తాలతో పరమ రమణీయంగా సాగింది. 


శ్రీ వేంకకేశ్వర సుప్రభాతాన్ని ఇంతకుముందే ఎందరో 
అనువదించి యున్నారు. శ్రీ షరిడిసాయి హారతులను 
అనువదించినవారు కూడా ఎందరో ఉన్నారు. ఐనా తనదైన బాణిలో 
శ్రీరెడ్డిగారు వీటిననువదించి భక్తులి ఆదరానికీ, శ్రీనివాస- 
సాయినాథుల అనుగ్రవానికీ పాత్రులయ్యారు. ఇక శ్రీ విఘ్న నాయక 
శతక రచయితను విఘ్పేశ్వరు. డనుగ్రహిస్తాడని వేరే చెప్పనవసరం 
చేదు కదా! ' 


బాల్యమైత్రిని పురస్కరించుకొని నాల్లుమాటలు ఇందులో 

నన్సు వ్రాయమన్నందుకు రచయితకు కృతజుండను. వీరింకా 
ఎన్నో కృతులు లోకానికి అందించగలరని ఆశిమ్తీన్నాను. 

నమ్యుదాల లక్ష్య అయ్య 

తఅఆయవతి 


శ్రీ హిత సుధాంశువు 
ఓం తత్‌ సత్‌ 
ఓం నమో నారాయణాయ 
శ్రీ హిత సుధాంశువు 
సారాంశము 
ఉదయగానంబు భక్తజనహృదయ బృందావనమంద 
మారుతంబు. భగవత్సేవానంద తన్మయ డోలాయమాన 


మానసోత్సేకము. పొరమార్దిక చింతన పరమావధి పరమపద 
సాధనంబు. ' 


శ్రీ వేంకకేశ సుపభాతము శ్రీహిత సుధాంశువు నందలి 
ప. శ్రీ షిరిడిసాయి కాగడా హారతులు ద్వితీయార్హంబు, 


విఘ్సనాయక శతకము తృతీయార్హంబు. 
సత్కృతి త్రయ విలసిత కావ్య రాజము శ్రీ హిత సుధాంశువు. 
(ప్రథమార్హము 
శ్రీ విఘృనాయక శతకము. ఇది మౌలికము. సాధారణముగ 
శతకములు లోకహిత ప్రతిపాదితాంశములతో అలరారుచుండును. 


ఈ శతకమునను నే "సత్యము, శాంతియున్‌ దయయు, 
సాంత్వన బుద్దియ, దివ్యభోవముల్‌' 


ఇట్లివి అనేక జగదుపకారకాంశములతో నెడనెడ దైవ 
ప్రారనలతో నొప్పు వృత్త హార సమాలంకృతము శ్రీ విఘ్న నాయక 
శేతక్రీము. హిత-భక్తి సమ్మెళన సందీప్త శతకరాజము. 

మువ్యిధముల కావ్యసుమ పరిమళంబు జగన్మనోహర 
దివ్యఫలగుచ్చ విలాసము శ్రిహిత సుధాంశువు పఠితలు (గ్రహింప 
ప్రార్ధన. | 

ద్వితీయార్హము 

శ్రీ వేంకటేశ సుప్రభాతము చదువరుల సులభగ్రాహ్యం 

బునకను గుణంబుగ అనువదించాను. మజియు మూలముతో 


పాటు కొన్ని కృతి సంబంధిత అంశముల నీభాగమునం బొందు 
పజచితిని. కావ్యగుణ సొలభ్యమున్రై స్వయముగ శ్రీ వేంకటేశ్వరుని 


Yi 


| సారాంశము 
గూర్చి వ్రాయబడిన పద్యముల. జేర్చియున్నాను. నిష్కంటకాయత్ర 
కియాలోల శ్రీ వేంకటరమణు లీలా కలాప సంలాప సందీప్రము 
శ్రీ వేంకటేశ సుప్రభాతము. ఇది చదవాలి అని చెప్పకనే చదువ 
బుద్ధి పుడుతుంది. 


ఈ స్తవము శ్రీవేంకటేశ సుప్రభాతము (మేలుకొలుపు), శ్రీ 
వేంకకేశ స్తోత్రము (ప్రార్ధన) శ్రీవేంకకేశ ప్రపత్తి (శ్రీమన్నారాయణు 
శరణు గోరుట) శ్రీవేరఠకకేశమంగళాశాననము '(మరగళమును 
గోరుట) అను నాలుగు భాగముల ననువదించాను. 


శ్రీ వేంకటేశ సుప్రభాతము విశ్వమంగళదాయకము, భక్త 


భగవత్సేవాపరాయణులు పరమ భాగవతోత్తముల సా మం 
కర్య పోషాలు- భక్తజన హృదయ వికాసమునకు దోహదములు. 
తృతీయార్థము 
శ్రీ షిరిడిసాయి కాగడా హారతులు. మూలము మరాఠీ 
భాషలోనిది. దీనిని భక్తజన పఠనానుగుణముగ దెనిగించినాను. 
భావమెణి గ్గ చదువునట్టిది సత్సలదాయకము. ఇందు ప్రాతఃస్తవ 
కాగడాహారతి (మేలుకొలుపు), మధ్యాహ్న హారతి (ఐదు వత్తులతో 
హారతి), సాయంసంధ్యా హారతి, శేజారతీ, (పవళింపు సేవాహోరతి) 
మున్నగు అంశములు గలవు. ప్రభాత సంధ్యాదిగ నాలుగు వేళల 
పఠించుట కనువుగ (వాయంయబుడినది. శ్రీ సాయి పూజా సమయ 
విధులకు తగినటు. శాస్త్రయముగ ముఖ్య సంస్కృత మంత్ర శ్లోకముల 
వోరతిస్తోత్ర సమగ్రత ఇందు చేర్చాను. అనుదీనము నియమీముతో 
పూజలు జేయు భక్తుల కుపయుక్తముగ ఉండునటు స్వామి 
శయా పోషమున వ్రాయంగలిగాను. భక్త జన ఫలాకాంక్ష 'సేఫలీక్సిత 
దిన్యవస్తువు ఇందు. గలదని నాతలంపు. ' 
ఇటు 
భక్తజన విధేయు(డు 
ఎద్దాన్‌ ముజ్చాలి శ్రీరాములు రెడ్డ. 


శ్రీ హిత సుధాంశువు 
ఓం 


వందే నిత్య తేజస్వరూపాయ 


వంచయము 


ఓం హరేరామ! హరేరామ! రామరామ! హరే హరే! 
హరేకృష్ణ! హరేకృష్ణ! కృష్ణ కృష్ణ! హరే హరే! ॥ 
నామరూపములు పలు విధాలుగ నున్నను ఫలితము ఒకే. 
అదే భగవదనుగ్రహము. సాకార నిరాకార ఉపాననలలో ఫలమొకకే. 
అందులో సుగుణోపాసన మేలైనదని అనుకోవచ్చును. శ్రద్ధయును, 
ప్వాసమును, రెండూ ఉన్ననాడు దేనినైనను సాధింపవీచ్చును. 
వ్యాసము శ్రద్దకు కారణ మౌతుంది. శ్రద్ధవలన జ్ఞానము లభిస్తుంది. 
జ్ఞానమువలన 'లక్ష్యాన్ని సాధింపవచ్చును. కాన శ్రద్ద వలన నసాధ్యాలు 
సాధ్యమవుతాయి. గాలిలో నెగురుట, నీటిలో కేలటం మొదలైనవి 
అసాధ్యాలనిపిస్తాయి కదా! 


అయినను పట్టుదల, గట్టి నమ్మకమైన కృషివలన గాలిలో 
విమానయానము? జేయంగలుగుచున్నా ము. నీటిలో 
నీదగలుగుచున్నాము. ఓడలలో పయనము చేయరగలుగుచున్నాము. 
ఇట్లెన్నో చేయంగలుగుచున్నాము. 
శ్లో (శద్దావాన్‌ లభతే జ్ఞానం తత్సరః సంయతేంద్రియః. 
జ్ఞానం లబ్బ్వా పరాం శాన్తి మచిరేణాధిగచ్చతి॥ 


అను గీతావాక్యము శ్రద్దను గూర్చి తెలియ చేయుచున్నది. 


న్రీ వేంకకేశ సుప్రభాతమ్‌, శ్రీ సాయి కాగడా హారతులను 
రెండు కృతులు ప్రభాత స్త్రవములు - ఒకటి సంస్కృతములోనిది. 
రెండవది మరాఠీ భాషలోనిది. శ్రీ వేంకకేశ సుప్రభాతమును 
మూడు దశాబ్దాలకు ముందే తెనిగించితిని. ప్రస్తుతము శ్రీ సాయి 


9 


పరిచయము 
కాగడా హారతులను అనువదించితిని. కాగడాహారతులు తెనిగింప 
దలంచి మొదటి పాత్ర స్తవమును మాత్రం తెనిగించినాను. మిగిలిన 
భాగాలను దెనిగింప నసాధ్యమనుకొనుకొన్నాను. ఎట్టైన సమగ్రంగా 
తెనిగిసే బాగుంటుందని భావించాను. అందుకేది దోహద 
కారియగునో యోచింపగా మెజుపువలెనొక ఆలోచన స్పురించినది. 
శ్రీ వినాయకుని గూర్చి ఏమైన వ్రాసిన యెడల అన్ని కార్యములు 
నిరాటంకముగా నెజవేజగలవని అనుకొన్నాను. అవిఘ్నముగ శ్రీ 
విఘ్ననాయక శతకాన్ని సుమారు ఒక మాస వ్యవధిలోనే 
(వ్రాయంగలిగినాను. పిదప శ్రీ సాయి కాగడా హారతులలో మిగిలిన 
మూడు భాగములను దెనిగింపంగలిగితిని. 


భక్తి శ్రద్దలతోయాటు భగవదనుగ్రహము నాకు తోడైనందున 
దీనిని వ్రాయంగలిగినాను. శ్రీ వేంకటేశసుప్రభాతము, శ్రీ సాయి 
కాగడాహారతులు, శ్రీ విఘష్టనాయక శతకము, అను ఈ మూడింటిని 


ఒక సంపుటిగాంగూర్చి "హితసుధాంశువు" అను పేర 
ముద్రింపందలచితిని. | 


శ్రీ విఘ్టనాయక శతకము : ఈ శతకమును లోకైకహితమును 
నాధారముగంొని హితవు, దానితో బాటు భక్తిని మేళవింపయేసి 
"విఘ్ననాయకీ' అను మకుటముతోను, కొన్ని సందర్భములందు 
వృత్తానుగుణముగ కొద్దిమార్చులు జెందిన మకుటములతో పూర్తి 
చేయ గలిగినాను. ఏమైనను విఘ్నేశ్వరస్వామి నామస్మరణాదులు, 
సత్సలదాయకంగా నుంటాయి కదా! 


శ్రీ వేంకటేశ సుప్రభాతమ్‌ :ఈ స్తవము మొదట వ్య్వ్యూమిత్ర 
గురువుగారు శ్రీరామచంద్రుని మేల్కొల్పడంతో ప్రారంభమగును. 
ఇందు రఘురాముని వైభవమును, శ్రీ కృష్ణ లీలలను కడు రమ్యముగ 
వర్ణింప బడియున్నవి. ఇక కలియుగ శ్రీ వేంకకేశ్వరుని ప్రభాత 
సేవాదిక అర్చనలు సర్వజన మనోహరములనుటలో నెటి నందియము 
లేదు. ఈ స్తవమునెందజో తెనిగించారు. నేను కవీని కాను. నా 
సంతృప్తికై దీనిం దెనిగింప సాహసించితిని... 


10 


శ్రీ హిత సుధాంశువు 

శ్రీ షిర్డి కాగడాహారతులు : ఈ మధ్య (1998) నా కుమారులైన 
చి! భరణి, చి! జగదీష్‌లు షిర్డి నుండి తీసికొనివచ్చిన తెలుంగు 
లిపితో బాటు భావములు గల “క్రీ షిరిడి హారతులు," అను 
మరాఠీ భాషా కృతిని చూచితిని. నా భాగ్యవాన దీనిని అనువదింప 
సంకల్పము కలిగినది. ఈ కోరికతో బాటు శ్రీ విఘ్ననాయక శతకాన్ని 
కూడ వ్రాసితిని. శ్రీ సాయికృతి ఒక్కొక్కప్పుడు నాలో 
అనిర్వచనీయానుభూతిని కలిగించినది. మహా భక్తుల స్తవములు 
మహనీయములు కదా! నలుగురికి అర్హమగు రీతి మాతృభాషలో 
నిట్టి స్తవములున్న మేలనిపించి వీనిని వ్రాసితిని. కొద్దిగానైన 
మూలకృతి కర్తల భక్తిభావములు, కవితా పోకడలు గురుసేవా 
సంభరితమైన హృదయ పరివర్తనమునించుకించుక తెలిసికొన్నాను. 
శ్రీ సాయి కాగడా ఆరతులు అను నీకృతిని శ్రీ సాయి పూజకు 
పయుక్తముగ కూడ నుండు నట్టు వ్రాయళలిగా నను సంతృప్తి 
(ప్రసాదించిన శ్రీ సాయి నాథుని ఎల్లప్పుడు కృతజ్ఞతాభావమున 
స్మరించుకుంటూ ఉంటాను. 


(ప్రజానురంజనం, ఆగ్రితవాత్సల్యం, సుగుణాభిరాము డైన ' 
శ్రీ రామభద్రుని (పధానాశయాలు. ధర్మోద్దరణ, భక్తుల 
యోగక్రేమములు శ్రీ కృష్ణుని కర్తవ్యాంశాలు. భక్త జనసంరక్షణ, 
కలిదోష నిర్మూలనం శ్రీ వేంకకుశ్వరుని ముఖ్యానుష్టానములు. 
అట్టు ము మ్మూర్తు అ పలు తాజంగుల (సకాశిల్డు 
శ్రీమన్నారాయణమూర్తి స్తవం శ్రీ వేంకకేశ సుప్రభాతమ్‌. దీని 
నందజు చదివి భక్తిపారాయణ ఫలమందగోరుచున్నాను. శ్రీ 
సాయి షిరిడీ హారతుల పారాయణమును గూర్చి చెప్పం బనిలేదు. 
ఊరూర, వాడవాడల సాయిభజనలు, సాయి మహిమలు చాటునపుడు 
నేనేమి చెప్పంగలవాడను! 


11 


వలిచయము 

క్రీ సాయి షిరిడీహారతులు భక్తజన హృదయధామ 
మందారాలు చదవండి. అపూర్వానుభవములC దేలియాడ6 గల 
రనుటలో నతిశయోక్తి లేదు. ఇది ముమ్మాటికి నిజము. చదివి 
తెలిసికోగలరు. . శ్రీ పాయి వాణిసుధాంశువు భక్తజన సంజీవని, 
భవతాపనివారణి. 

ఇక శ్రీ విఘ్న నాయకుని స్మరణమున ప్వాన్ని దర్శింప యేసే 
శతకం ఈ విఘ్టనాయక శతకం. దీనినందజుందప్పక చదువవలసినదే. 

ఈ అరాలతో హితసుధాంశవు, అమృత కలశాలతోరణాలతో 
విరాజిల్లుచున్నది. ఇది సర్వజనామోద ము నందగలదని 
ఆశించుచున్నాడను. 


సృష్టిస్థితి లయ కారకుడు, సర్వమయు (డు, సర్వలోకాల 
నిజకృపాకేటొక్షములను సర్వదా అందజిని అనుగ్రహింప పదేపదే 
వేడుకొంటున్నాను. 


సర్వేజనాస్సుఖినో భవంతు. 


భవదీయుయ 
ఎద్వాన్‌ ముచ్చాలి శ్రీరాముల రెడి 
ళ్‌ 


12 


శ్రీ హిత సుధాంశువు 


4.6l| 


త్తే 


నామాట. 


శ్రీ రమాధవ! రఘురామ! చిలిపి కృష! 
కంససంహార! రుక్మిణీ కాంత! నాథ్‌ 
వేంకటేశ్వర! కలినాశ! విజయశీల! 
విశ్వసమ్మోహ సద్రూప! వినతు లివిగొ॥ 


ఇమ్ముగ వెలయు ముచ్చేలి యింటివారు 

సతి చినక్క, చెంగారెడ్డి, పతికి జోడు 
ధర్మవర్తనజనగ నా దంపతులకు 

సుతులు మువ్వురు మణియొక సుతయుంగలదు॥ 


నల్వురందున శ్రీరామనామ సుతుండ 

విమల బోధముపాధ్యాయ వృత్తినాది. 

మా నివాసము గాజులమండ్య మనెడి 

స్వర్హముఖినదీ సన్నిధి సత్సురంబు ॥ ' 

నేనొక కావ్యవారమును నెమ్మదింగూర్చంద లంచు చుండుటన్‌ 
కానక కానేకన్‌ కవన కార్యముడోకొన కొద్ది నేర్చునన్‌ 


మానిత పద్యసద్రచనమార్గ విచారణ భక్తిభావనన్‌ 
మానస నిగ్రహం బొదవ మౌనికృతంబు దెలుంగు శేసితిన్‌!! 


వందనములు 


నా మాతా పితలు, కీర్తిశేషులు 
శ్రీ ముచ్చేలి చినక్క, శ్రీ ముచ్చేలి చెంగారెడ్మి 


తలిదండ్రులు కర్షక ధర్మ పరులు. 

చిన్నీ అక్క, చెంగారెడ్డి చెలిమిమతులు. 

మాతృ పితృ దేవ హృదయాలు మమత లెనయ 
మదినింణగొల్తు శ్రీరామ సుమంబు లిడుచు. 


13 


సంస్కృతి 


సోదరులు, కీర్తిశేషులు శ్రీ విద్వాన్‌ సదాశివరెడ్డి (నివాసం 


తే॥ 


తే! 


తే! 


తిరుపతి) గారు 


తిరుపతీ పురవాసంబు తిరము, గాగ 
వరసుధావాక్కుల గరిమ పరగుచుండి 
సరస సాహిత్య సౌభాగ్య చతురుండగుచు 
సర్వసజ్జన సాంగత్య సరణి వెలసె. 
సంస్మరణ సభ 
తీరుపతిన్‌ సదాశివ రెడ్డి ధీర వరుడు 
వేయిగతులను మిత్రుల వినుతి (గన్న 


సాధు జనచర్య సహజమౌ సరసగతుల 
హాస్య వాగ్వల్లరీ వనమనగయతురలె. 


కాలచక్రాన కనుమూయు కవులలోన 
మసిని, గనరాని మణివోలె మసలు చుండి 
పరమ విశ్వగుణాలోక, పద్యకావ్య 

కర్తవై సదాశివ కీర్తిగాంచినావు! 


(ఈ 


హిత సుధాంశువు 
హిత సుధాంశువు 


ప్రథమార్దము 


విఘ్టనాయక శతకము 


ఏం. తము! పరమెశ్వరాయ. 
అంకితము 
అమరులు 
పార్వతీ పరమేశ్వరులు 
మటజిపురాని మాతాపితలు 


ముబ్బోలి బినళ్ళ, ముబ్చౌలి బాంగారొడై. 
G 
పుణ్యదంపతుల 
చరణార విందములకు శిరోభివందనములతో 
సమర్ప్చితము. 


కావ్యము 
కవితా భావన కల్గినంత రసవత్కావ్యార్థ సద్వర్హనా 
నవ చైతన్య హృదింతరస్థ మహదానందైక శక్తినీ గనని 
కవితన్‌ [వ్రాయగ నౌనె? 'సద్విధమునన్‌ . -కావ్యేందిరాలో కనం 
బు వినా కావ్యమహా క్రియాధ్య్వరము సంపూర్ణంబు గాదేరికిన్‌. 


మహాకవి మహర్షులకు నమస్కారములు! 


మున్ఫుడ 
మున్సుడి. 

శ్రీ వేంకటేశ్వర ప్రాచ్యకలాశాల వేద పఠనమునకు 
సంస్కృతాంధ్ర తమిళ హిందీ విద్వాన్‌ పట్ట (గ్రహీతలకు కల్పకం. 
సుమారు ఐదు దశాబాలకు ముందు నేనా కళాశాల విద్యార్థిని 
పలు ప్రాంతాల నుండో వైదిక సాహితీ పరమైన విద్యాభ్యానమున 
పట్టము లందుకొనుటై వలువులు విద్యాభిలామలు ఆ కళాశాలలో 
చేకీవారు. అటచేరిన వారికి గృహభోజనాది వసతులు 
విద్యాబోధనము ఉచితముగ తిరుమల తిరుపతి దేవస్థానంవారు 

నిర్వహించేవారు. ఇప్పటికీ నిర్వహిస్తున్నారుకూడ. 


ఈ కళాశాల ప్రారంభదశలో కేవలం బ్రావ్మాణులకు మాత్రమే 
ప్రవేశ ముండెడిది. నేను చదువు నాటికి చాలావరకు ఆ నియమాలు 
సడలినవి. విద్యాభ్యాసమున దవ్చ హాస్టలు విషయంలో మేమందరం 
ఒక బంతి వారమే. 


అప్పట్లో మా పూజనీయ గురువులందు శ్రీచేబోలు 
సుబ్రహ్మణ్యం శర్మ గారు ఒకరు. ఆయనకు కవిత్వమం'కే ఉచ్చ్వాస 
నిశ్న్వాసలు. శిష్యులందజు కవులు కావలెనను ఉబలాట గలవారు. 
కవితా పోటీలలో పాల్గొన్న వారికి తన రచనల కాన్కగ నిచ్చెడివారు. 


ఆయన ప్రోత్సాహమున కవులైనవారు ఎందరో ఉన్నారు. 
నేను సైతము కవితా పోటీయందు పాలొని శ్రీ శర్మగారి 
పారితోషికము నందు కొన్నాను. ఒక విధంగ ధన్యుండను. వారికి 
కృతజుండను శ్రీ శర్మగారి సరస్వతీ విహారము ఒక 
కవితోద్యోనమన్నను అతిశయోక్తి కాదు. 

కవిత నాకు చాల కష్టమైనదిగ అనిపిస్తుంది. కాని శ్రీ 
Shs "కష్ట మిష్టముగా వలె స్ఫషి నడుప" అనే మాట తలచుకొని 
ఏదో కవిత వ్రాసీందుకు పూనుకున్నాను. అయినా పండితుల 
దృష్టిలో అది కవిత అనిపించుకొంటుందా! 


16 


శ్రీ హిత సుధాంశువు 
నేను అపారంగా పూర్వకవుల పద్యాలు కంఠగతం చేసి 
కొన్నవాడనుగాను మణి నాకు కవితా పోషాలెట్లు స్ఫురిస్తాయి. 


అయినా అప్పుడప్పుడు పట్టుదలతో పద్యాలు వాసే వాడను. 
కాని కావ్యాలు కాదు సుమా! 


శ్రీ వేంకక్రేశ్వర కృపా విశేషమున చాలా మంది 
విద్యావంతులును కవులును నయ్యారు. అది అందరికి జీవితాంతం 
మజబఖువరానిది. 


అందుకు కృతజ్ఞత నెట్లు (పకటించుకోవాలో నా మదిలో 
తలుక్కున తలపు కహేదిలిందీ. శ్రీ వెంకకేశ్వర సుప్రభాతం 
తెనిగించిన "చంద్రునకు నూలు పోగ"న్నట్లు స్వామి కృతిని 
అర్హముచేసి కొన్నట్టుగ ఉంటుంది. స్వకార్యమంటూ ఒకటిచేసినట్టుగ 
ఉరీటుంది. అని తలంచి ఎట్లో ప్రయాసపడి సుప్రభాతాన్నే 
తెనిగించానని పించుకొన్నాను. కోనీ అది ఇంత వరకు ముద్రణకు 
నోచుకొనలేదు. నేటికది ఫలించింది. 


తదుపరి శ్రీ సాయిబాబ “కాగడా హారతుల'" మొదలిడి 
ఉదయ సంధ్యా హారతి మాత్రము వ్రాశాను. 


అది చాలనుకొన్నాను. కాని స్వయంగ దేనినైన వ్రాయాలను 
కొన్నాను. 

కార్యసత్సలదాయకుడు శ్రీ విఘ్టనాయకుని తలంచి 
“విఘ్టనాయక శతకం" వ్రాస్తే బాగుంటుందనిపించింది. అదేమో 
గాని 1998 డిసెంబరున మొదలు పెట్టి ఒకటి రెండు మాసాలలో 
దానిని వ్రాశాను. తదుపరి ఆ శతకానికి ఏమైన వ్రాస్తే బాగుండునని 
నాయభిప్రాయాలు మోకు విన్నవించుకొనుచున్నాను. 


ఎందరో మహానుభావులు ఎన్‌ గ్రంథాలు (వ్రాశారు. అందున 
శతక వాజ్మయాన్ని గూర్చి పండితులకు తెలిసేయుంటుంది. శతకం 
అనేది కవి జీవితాంతరతపోష వివరముల సంపుటి. అది 
సామాన్యంగ సమాజ సర్వీజనీన సన్మార్గ సద్విషయ సందీప్తమై 


17 


మున్ఫుడి 
యుంటుంది. అదికేవలం ఒక వృత్తానికి సంబంధించింది కాదు. 
(వ్రాయంగ వ్రాయంగ మనంబున. దోచు సద్భావప్రకటనావల్లరి 
యనుకుంటా. ల 


శతక కవిత కుపక్రమించునపుడు సమగ్ర పథకమంటూ 
నిర్ణయించుకొని వాయ ం౭యజాలమనిపిస్తుంది. (వాసేళొర్ని 
భావతరంగముల గమన వైఖరుల. బటి కవిత సాగుతూ ఉంటుంది. 
ఇది నాయించుక అనుభవమున నేనీ కనుగొన్నట్టిది. 


సర్వ పజోపయోగాంశ (పకటనసారాంశమె శతక 
మనుకుంటాను. సంస్కృత భర్హవారి కవి నూభాషిత త్రిశతి ఎందరో 
కవులచే తెనిగింప బడియుంది. అందలి అమూల్యవికేషములు 
లోక(పయోజన కారక ఉపదేశములు అందుండుటధోు 
ముఖ్యకారణము. 

మకుట ప్రధానంగ పలువురు కవులు ఎన్నో శతకములు 
రచించి యున్నారు. వేమన, సుమతి మున్నగు శతకములు నమగ్రలోక 
(ప్రయోజన కారక పోష ప్రకటనకు కారణములై యున్నవి. అవి 
చాల వజకు కవి స్వానుభవ విశేష సంకలితములై విశ్వమంగళ 
దాయక సుభాషితాలతో వెల్లివిరిసి యుంటాయి. 

నేను తొలుత విఘష్టనాయక శతమును వ్రాశాను. అది ఎంత 
వజకు సక్రమ సత్సల దాయకమో చెప్పలేను. 

న్తీ విఘ్నేశ్వర (ప్రార్దన కలదాని వ్రాయుటకుపక్రమించాను. 

ముఖ్యంగ వాగ్గేవి యనుగ్రహం, స్వకీయ (ప్రజ్ఞా విశేష కృషి 
పలుకావ్యాల పరిచయం, SE అనుగ్రహం ఉంటేనే కవిత 
ప్రాయనగుననుస్ఫూర్తి నాలొస్సురించింది. కవిత యనేది ఒక 
యజ్ఞ నిర్వహణ యనిపించింది. 

అనువాదముగాక స్వయంగ శతకం వాయుటలో గల 
యానందము-ఆలోచనల పరంపరలు నాయనుభవైక వేద్యములు. 


కవిత-అంకే తేలికయైన పనిగాదు. ఈ శతకము వ్రాసే 


18 


శ్రీ హిత సుధాంకువు 

సమయాన నాలో కలిగిన gr ఒకపద్యం రూపాన 
(వాశాను. అదే తొలిశీరిక "కావ్యము" చదువరుల 
యభి ప్రాయమెట్లుందో చెప్పలేను. : 


ఈ చిన్ని కృతిలో నాకుందోచిన నాజీవితములోని మనస్సునకు 
స్పందన కలిగించిన ఘట్టములను సమాజమున లోకము 
సొభాగ్యమున కెటి పథమున 'పయనించవలసి యుంటుందో నాకు 
సాధ్యమైనంత వరకు ప్రాయ యలిగాను. 


కృతి సందర్భానుగుణవ్పె న పండుగ పబ్బ ములు 
మున్నగువానిని సమయ స్పూర్తితో వ్రాశాను. 


ఎడ నెడ వృత్తాను గుణముగ పద్యమకుటాన్ని కుదించడము 
లేక మార్చు చేయడం జరిగింది. అది తప్పని సరిగాన అట్లు 
చేశాను. కేవలము సమాజ (శ్రేయస్కర విశేషముల 
దృష్టియందుంచుకొని దీనిని వ్రాశాను. 


భాషా సొలభ్యమున్ననే రచన పలువురికి ప్రయోజన కారిగ 
ఉంటుంది. వారిమన్ననలకు కూడ కారణమౌతుంది. ముఖ్యంగా 
తల్లి దండ్రులు, పిన్నలు పెద్దలు మున్నగు వారిని దృష్టిలో 
నుంచుకొని ఈ పద్యాలు వ్రాయడం జరిగింది. 

మన సంస్కృతి పౌరాణ్‌కేతి హాసముల ప్రధానముగ దీసికొని 
పురోగమిస్తుంది. మరియు కాలానుగుణముగ ధర్మాధర్మాలు ప్రవర్ణిల్లు 
చున్నాయి. కాన వానిని దృష్టిలో నుంచుకొని దీన్ని వ్రాశాను 

దేనికి కూడ భగవంతుని అనుగ్రహం ప్రధానం. అందుకే 
1వ ప[॥న." నీదయలేని కార్యములు నెమ్మిని సిద్దిని గూర్చునేవిధిన్‌? 

మోదక నుపియ (ప్రవర! ముక్తి విభాసుర్‌! విఘ్ననాయకా!" 
అని తొలుతగ భగవంతుని వేడుకొన్నాను.4వ ప॥న ఇక ధర్మ 
విధిని గూర్చి -శాశ్వత మెంచ ధర్మవిధి సత్యపథంబగు విఘ్న 
నాయకా!" అని అర్జించాను. 
16వ ప॥న ఒక చోట కవితను గూర్చి -"కవితానందన కీర్తి 


19 


మున్ఫుడ 
కంకె కలదా గమ్యంబు" విఘ్నేశ్వరా! అని చెప్పుకొనియున్నాను. 
ఇట్ట కొన్ని ఉదాహరణములు ఫా 
42వ వ/న "కవి రత్సంబులు కాంతి పుంజ నిధుల్‌ కావ్యాలు 
భద్రాంబుధులొ. ఇట్లే వీసివారిని దృష్టిలో నుంచుకొని వ్రాయనప్పుడు 
49వప॥న "ముసుగుం దొంగల కాల రాజ్యమిది యే మూర్లంబొ"" 
విఘ్నేశ్వరా!అని వ్రాయడమైనది. ' 
ఇకే పలువిధములుగ నా కవితా గమనం సాగింది. నాకు 
దోచిన రూపాన నా భావాల వ్యక్తపరిచాను. పాఠకలోకం ఇందులో 
లోపములున్న సహృదయాలతో మన్నించి నాకృతి నామోదింతురని 
నమ్ముచున్నాను. 
ఇటు 
ge 
భవదియు డు 
ఎ౨ద్వాన్‌ ముచ్చాలి శ్రీరాములురెడి, 
గాజులమండ్యం. 


20 


హిత సుధాంశవు 


శ్రీ విఘ్టనాయక శతకము. 


ఆదర దృష్టిగాంచుము బుధాంచిత పద్దతి కావ్యనిర్మితిన్‌- 
మోదహృదిన్‌ నుతించెదను మొక్కులు దీర్చెడి య. 
నీదయలేని కావ్యములు నెమ్మిని సిద్దిని గూర్చు నే విధిన్‌? 
మోదక సుప్రియ ప్రవర! ముక్తి విభాసుర! విఘష్టనాయకా! 


సందియమయ్యె యత్నవిధి. సాధ్యముకాదనుకొంటి తోచకన్‌ 
సుందర కావ్యసద్రచన శోభిల సత్సలమొప్పు తీరునన్‌ 

విందులు చెంగలింప సుకవీశుల మార్గము. జూపు మొద్దికన్‌. 
వందన మో గణేశ! సురవందిత సద్దుణ! విఘ్న నాయకా! 


మక్కువ నెక్కొనన్‌ కవనమార్గ సువర్ల వితర్కసద్విధిన్‌ 
చక్కని భావసంభరిత సాహితీ పద్ధతులుప్పతిల్లగన్‌, 
అక్కజమొప్ప గొప్ప విభవాద్భుత 'సత్కవనంబుం జేకొనన్‌ 
మిక్కిలి కీర్తి రాజిలంగ మేల్మిగం జూడుమ! విఘష్టనాయకా! 


విశ్వము విశ్రుతంబు విధివేద్యము సర్వము భూతరాజితం 
బీశ్వర రక్షణాదిక కృపేక్షణ దివ్య విధాయకంబు నౌ 

నశ్వరమయ్యు జీవులు మహావిభవాంబుధి 'మున్కలేసెడిన్‌ 
"'శాశ్వతమెంచ ధర్మవిధి సత్యపథంబగు (॥ విఘ్ననాయకా! 


సంతత జీవయాత్రలను సజ్జిను లుందరు సతియాదులన్‌ 

శాంతి విహీన కార్యముల జాతికి సౌఖ్యము దక్కునేయెడన్‌? 
"దాంతము సత్యమున్‌, దయయు, ధర్మము దప్పని జాతియేకదా! 
చింత నెజుంగకన్‌ బ్రతుకు" చిత్త నిరంజన! విఘ్ననాయకా! 


బుధజన నన్నుతా! ప్రజలు మోహపథంబున జీవితాంతమున్‌ 
వ్యథలను లెక్కచేయక నవారిత దృక్కుల దోషమెంచకన్‌ 
అధమ పథంబునం జనుచు నన్నెము పున్నెము లెంచరజ్జితన్‌. 
విధి విదితార్హ సత్తియల విజ్ఞత ంగూర్చుమ! మజాను! 


21 


10. 


11. 


12. 


శ్రీ ఎమ్సునాయక శతకము 
వక్రపు మారమే కుజన పదతి సదతిం గాంచనెంతురే?- 
సక్రమ మార్తీమెట్లొనరు? సజ్జన తత్త్వ విధాన మెంచకన్‌, 
వక్రగుణాలి చెడ్డ జనవైఖరి మానుట సాధ్యమే ధరన్‌? 
వక్రకరంబునన్‌ వజిలు వందిత నిర్హర! విఘ్ననాయకా! 


జానెడు పొట్లకోసమయి సత్యము నెంచరు పాడు బుద్దితో 
మానిత ధర్మబుదిగద! మానవ నైజము లోకపౌఖ్యముసీ 


'సూనృత సదతుల్‌ గనెడి చొక్కపు చేషలెటుల్‌ ఘటిల్లునో 


శ్రీనట రాజపీత్ర! సురసేవితసద్వర! బెఘ్ననాయకా! “ 


సత్యపథంబునన్‌ 'జనెడి సజ్ఞను లెవ్వరొ? కోటి కొక్కరే 

నిత్యము చూచుచుందువుగ! నిశ్చల భావన దేవళంబులన్‌ 
అత్యధికంబునై చనెడి హంతక తత్త్వము మారుకొన్నడో? 
(ప్రత్యయ భావ బుద్దిగను భావన జూడుమ! విఘ్న నాయకా! 


అన్నమొ రామచంద్ర! మొజ లంతట హెచ్చెను. నీతితప్పెడిన్‌ 
ఎన్నగరాని దుష్కృతులు నిచ్చగ వర్దిలె దుర్భరంబుగా. 

పన్నగ భూషణాత్మజ! విపన్నులం గాప్‌గ లెమ్ము!యిమ్ముగన్‌ 
సన్నీతిజేతు సత్మీవన చాతురి భంగిమ. విఘ్ననాయకా! 


నెమ్మది నిన్నుణగోరెద వినీతి పథంబు:. గనంగజూడుమా! 
సమ్మతి సద్దురూక్తి నెద సంధిలంజూడుమ! విఘ్నరాజ! నీ 
మమ్ము మనంబునన్‌ మెలగ మానితనుద్దుల నొప్పు జూడుమా! 
యుమ్మలికంబు బాపి మము నొద్దికం జూడుమ! విఘ్ననాయకా! 


అద్దము పద్దమున్‌ గనని యంధకవిత్వము చెలదేయెడన్‌. 
ముద్దగు సుద్దులద్దుకోను మోదకవిత్వ విధాన మొస్పెడిన్‌. 
నిద్దప్పి బల్కులన్‌ విరుల నింపగు గబ్బివనంబు పోలికన్‌. 
పద్దము లొప్పుగన్‌ గనుమ! పాండితి రీతుల విఘ్న నాయకా! 


వాయగయణూనినేను నొక వైఖరి కావ్యము ధర్మపద్దతిన్‌ ! 
యము(గోరుచుంటి నిను సన్నుతి చక్కని క్రైతలల్లగన్‌! 

పాయని భర్తి గీర్హనల(బాడెద భక్తి వశంబునన్‌ మన్‌న్‌! 

సోయగ మొప్ప సత్కవిత శోభిల జూడుమ! విఘృనాయకా! 


22 


శ్రీ హిత సుధాంశువు 


14. 


15. 


18. 


20. 


చవితిని చంద్రుగాంచగ విచారపు నిందల బాధచెందు నా 
చవితిని నిన్ను గొల్వ విలసత్కమనీయ సుకీర్తి చేకురున్‌ 
కవనముదాత్త పద్తతీ వికాసము జెందం దపంబు గావలెన్‌. 
నవిరళ భక్తి ొల్లు- పరమాత్మ! ముదంబుగ విఘ్ననాయకా!! 


అమ్మకు సమ్మతంబగు త దాజ్జను గుమ్మము దాపునుంటివా 
యిమ్ముగం గంఠమున్‌ శివున కిచ్చేతి వమ్మయుందండ్రి మెచ్చగా! 
సమ్మతి మాతృభక్తిగతిం జాటితి దివ్యశుభంబుకై యిలన్‌. 

అమ్మ పదంబునం గల మహత్తును జాటిన విఘ్ననాయకా! 


. కవితా భావనయోయ హవ్యము గతిన్‌ గన్పించు హోత్రంబునం 


దువలెన్‌ కావ్యఫలంబలరు, సంతుష్టాత్మ శాంతుండగున్‌ 
కవితాలభ్యత ౯ గావ్యమబ్బు (దగ నా కావ్యంబిడున్‌ శేయమున్‌ 
"కవితానందనకీర్తి కంటె కలదా! గమ్యంబు" విఘ్నేశ్వరా! 


. నేనొక పాండితీ ప్రతిభ నెంతయు లేక శుభంబు నెంచితిన్‌ 


నానతి యున్న న కవనమవ్యయరూపముం దాల్పకుండునే! 
మానిత కావ్యంతులను మంగళరంజిత విశ్వగాథలన్‌ 
బూనికతో బదంబులను బొందుగయగాూర్తును. విఘ్న నాయకా! 


నేరక నుంటి కావ్యకమనీయ విధాన సుధీవర సత్యమార్గమున్‌ 
సార మనోవనాంతర రసాల ఫలార కుజంబులొప్పగన్‌, 
చారు కృషీవలార్జిత సుసంపద భాతీ పదార్థకావ్యముల్‌ 
భూ రమణీయ సస్యరస భూజములుంచెద, విఘ్న నాయకా! 


. శ్రీకర భావ సంజనిత శిల్పకలాపమె! కావ్యధర్మమౌ! 


లోక హితంబె గమ్యమగు లోపవిదూర పదార శోభలన్‌ 
ప్రాకట భక్తిగొల్బుటను భక్తుల యోగము భీద్రమెల్లెడన్‌! 
“వీ కరుణన్‌ ఫలించు భజనీయ విధుల్‌ కదా!" విఘ్న నాయకా! 


తి లేని వాడ, పదసంహిత కార్యము సత్సలంబిడన్‌ 
గెతిం జేయ నీచరణ సన్నిధి జేరితి! భక్తిభావనన్‌. 

గ్రాతీ దేశ శాంతిపద సఖ్యత. గూర్చెడి పెన్నిధానమౌ. 
గ్రాతీ విశ్వమే (ప్రజల సద్విధ ధామము. విఘ్టనాయకా! 


0 
వ 


2s 2s 2s 2s 
కరర 
a 


0 
oO 


23 


21. 


22, 


23. 


24, 


25. 


26. 


27. 


శ్రీ విన్ల్రునాయకో శతకము 
సత్కవనాంచిత (ప్రభల, వ సత్రియన్‌ 
నుత్కట సంభృతాత్మ కవిత జ్వల కావ్యసుధాంబీతంబుగన్‌, 
సత వితావిాాల ఫలసాధకమై బుధ సమ్మతిన్‌ గనన్‌, 
మత్కవితన్‌ వెలార్చెద! నుమాసుత! భక్తిని విఘ్ననాయకా! 


సర్వజనంబు సత్తియల సన్నిహితత్త్వమునన్‌ జెలంగగన్‌ 
సర్వ విధాన సక్రీమమె సజ్జన పాత్రముగా. దలంచుటన్‌ 
సర్వ్వమయంబు సొఖ్యముగ సాగును. విశ్వము నిత్యకాంతులన్‌ 
పర్వము గూర్చు భావనల పద్యములల్లెద. విఘ్న నాయకా! 


'పేశల భాషితంబయి, విభిన్న పదాంచిత కావ్యమైనచో 
యాశయసిది కరమగునది ముదంబగు విశఃమంతకున్‌. 
'నీశు కృపాపిలోకేనము నేరికి నీయకుండునే!" 
ఆశల బాపి సత్కృతుల నర్హుండ యుమ! విఘ్ననాయకా! 


అరయగలేను లౌకికము నంతగ కాంక్రయు లేదు నాయెడన్‌ 
దురితపు లోభ సంఘటిత దుర్గతి. జెందెడు లోక నంస్కృతిన్‌ 
నరయక నుంటి, లౌకిక పదోర్రగతంబగునైజ పద్రతిన్‌! 

కరుణగుణాదులన్‌ మెలంగం గాంచుమ! మొక్కెద! విఘ్ననాయకా! 


అభ్యాసాన్విత కావ్య నిర్మితి. గదా! ఆనందసంధాయి యౌ 


సభ్యంబౌ విధులన్‌ కవిత్వ పథముల్‌ సత్కర్మ సిద్దించెడిన్‌! 


"అభ్యాసావశ పాటవంబున గదా! ఐశ ర్య సంసిద్‌" వి 


ద్యాభ్యాసంబున నమతాది గుణము దైవాఖు విఘ్నీశ్వరా! 
నియమంబున్‌, మననంబు సద్విపులమౌ నిర్మాణ చాతుర్యమున్‌ 
నయమొప్పన్‌, పదబంధనావిధుల విజానంబు భాసిలగన్‌, 

జయమందన్‌ కవనంబునన్‌, చతురమౌసంధాన ధౌరేయతన్‌ 
కయితన్‌జెప్పగం జూడుమయ్య!రసవత్కావ్యంబు విఘ్నేశ్వరా! 


అరయగ నెంతు సత్కృతి- పదాంచిత సుందర కన్యకా మణభిన్‌ 
సురుచిర సారసాంబునిధి శోభిత చంద్రవికాస మొప్పగన్‌ 
చరిత జగానికిన్‌ శుభము నందిల, సత్సలకావ్య నిర్మితిన్‌ 
బరగం నుమాసుపుత్రక! కృపామతిం జూడుమ! విఘ్ప్స నాయకా! 


24 


శ్రీ హిత సుధాంశువు 


28. 


29. 


30. 


31. 


32. 


39. 


34. 


లౌకికతత్త్యభాషిత విలాస పదోక్తుల మెచ్చ జూడుమా! 
(పాకట భక్తి గొల్తు నిను పద్యనుమంబుల బూజం జేయ ంగన్‌ 
ని కరుణావలోకనమె నిశ్చల తత్త (మెలర్చు సిద్దులన్‌. 
చేకురయేయు. గార్యముల! సిద్ధివినాయక! విఘ్ననాయకా! 


వినుతింపందగు నీకథాళిని, నిజావిర్చావ సంధానమున్‌, 
ఘన దివ్యార్థమనో హరంబు విలసత్కావ్యార్హనిర్మాణమున్‌, 
"కన సత్మావ్య విధానచాతురి వినా కార్యంబు సాఫల్యమే" 
వినుతింతున్‌ కవి వర్యులన్‌ వినయమౌ విధ్యుక్తి! విఘ్నేశ్వరా! 


పనిజేయన్‌ దలపంగ భంగమగునె! పాండిత్య మొప్పారగన్‌ 
అనుకొన్నంతనె యూహకున్‌ మనమునందరోక్తులబ్బంగ నా 
కనువా నేర్పు నొసంగవే! కవన మాద్యంతంటు! సౌలభ్యతన్‌ 
ఘన కార్యంబు ఘటింవజాడుమ! దయన్‌ గావ్యంబు విఘ్నేశ్వరా! 


"వినుతారంభ విధాన మార్షమె కదా! విధ్యర్థ సంప్రాప్తమౌ" 
మన మున్నన్‌ ఫలమబ్బునెటయిన సమ్మానంబు సంధిలగన్‌. 
ఘన కార్యంబుననైన గల్గు పీభముల్‌ గమ్యంబు సిద్ధింప్‌గన్‌. 
జనసంప్రీతిని బొంద నన్లేనుమ! నాజన్మంబు ధన్యంబు (గాన్‌. 


అన్న ముదమ్ము జౌందుగద! యర్మిలి సోదర యోగమారయన్‌ 
నెన్నగరాని యన్నదయ యెంతయు గొప్పది! లోక మందునన్‌ 
కన్న దియమ్మ నాన్నలు నుఖంబుల జూతురు యన్నయున్‌ గనున్‌ 
నన్నను మించు వారెవరు! యంతర మిద్దియె!ఏఘ్న నాయకా! 


సోదరతత్త(సత్త(మును, చోద్యము గూర్చెడి భావనంబునన్‌ 
సాదర మూర్తి సజ్జన గుణాంచితమూర్తి సుహృద్వరుండు నా 
సోదరుండటి సదుణయశుండు, సదాశివరెడ్డి సత్కృతున్‌ 

యాదర శిమినినో్‌ గనగ నాదట! గొల్బెద! “విఘ్న నాయకా! 


తమ్ముల నమ్మతిన్‌ గనెడి తత్త్వము మాతృ పితృ స్వభావుండున్‌ 
నిమ్ముగ నన్నయే సకలమెంచగ - తమ్ముల కల్పకంబు నౌ 
యమ్మను తండ్రినిన్‌ దలథవు నందున నిల్చిన సాధుమూర్తియౌ 
సమ్ముదమారగన్‌ గొలుతు సాధుజనావన! విఘ్న నాయకా! 


25 


35. | 
36. 
37. 
38. 

. సంతతమాత్మ బంధుజన సౌఖ్యము నేరెచును భోజనాదులన్‌! 
39. 


40. 


41. 


"శ్రీ ఎమ్హునాయత శతకము 
పేమ సుధాంబుధీ స్పురదభిన్న పథాంచిత సత్త్యరూపునిన్‌ 
నామది నాసదాశివుని నైతిక బాధ్యత సాధువర్తనున్‌ 
దీమతి నన్న నెన్నెదను తిన్నని తేట నుడుల్‌ గనన్‌ సదా 
శ్రీమహనీయతేజ! సురసేవిత వైభవ! విఘష్టనాయకా! 


మాతృ పదంబు మానస నుమాంచిత సంతతికిక్క చూడగన్‌ 
మాతృ పథాంచితొజ్యలిత మానస సోదర హృద్వరంబు నౌ 
(భాతృ సపర్య సంకలిత పాత్రము. భవ్యుల సాత్మి కత్వమౌ 
మాతృ మహానతిన్‌ జని సుమాంజలి నొప్పిన విఘ్స నాయకా! 


తల్లిని మించినట్టి యురు దైవము లేదనుమాట సత్యమౌ 
నుల్లము పలవిరేచు కడునోర్మిని సంతతి. గాచు సక్తితో 
తలడ మందు బిడని యుదంతము నారయు నంత లోననే 
'నెల్తీ జగంబు జీవీతతి కిట్లులె-బంధము" విఘ్ననాయకా! 


సంతతి యోగసౌఖ్యములె చక్కనితల్లికి మోదమాలికల్‌. 


వంతలు లెక్క చేయక నువర్తన భావన నుండు నెమ్మదిన్‌! 
"అంతియ కాదె! తల్రివిధి యబ్బురమైనది" విఘ్న నాయకా! 


అమ్మ మనంబు నెన్న-మన మందున నిండును కోటి భావనల్‌ 
యుమ్మలికంపు సేద్య విధులోర్మిని నిచ్చలుజోయు నొదికన్‌ 
ఎమ్మెయి నైననున్‌ విడువకిమ్మును గూర్చును. నెమ్మనంబుతో 
సమ్మతిలొల్తు తల్రిమది చల్లని జాలిని విఘ్ననాయకా! 


మానస పద్మినిన్‌ జలము మాధురి. గాంచలలేక పోయితిన్‌ 
నేనిక పద్యబంధముల నేర్చునెటుల్‌ గనెదన్‌ విరాజిలన్‌ 
వైనను బట్టువీడక ననంత ముదంబున లక్ష్యమెంచెదన్‌ 
జానగు గుజ్జారూప విలసత్సలదాయక! విఘ్న నాయకా! 


కావ్య గుణంబు లొప్పనొక కావ్యము సక్రమ భంగి రాజిలన్‌ 
అవ్యయ వృత్తి కావ్యము శుభావహదృష్షినిం జేయయూనితిన్‌ 
గ్రావ్య పదాంచితార్హ గతసంస్కృతి రరీజిలు భావనా విధిన్‌ 
కావ్యరమాది శక్తుల వికాసము. గూర్చుము విఘ్స నాయకా! 


26 


శ్రీ హిత సుధాంశువు 


42, 


43. 


44. 


45, 


46. 


47. 


48. 


కవి రత్సంబులు, కాంతి పుంజపు నిధుల్‌, కావ్యాలు భద్రాంబుధుల్‌ 
భవితవ్యంబు జగంబులన్‌ స్టిరపడన్‌ భావార్డ సంధానమున్‌ 
కవి తత్యంబు విరాజిలన్‌ విబుధ సంఘంబు (వ్రమోదంబుగాన్‌ 
కవితార్దంబు ఘటింతు-విశ్వగతి సత్కావ్యంబు విఘ శ్వరా! 


రమణీయార్హ సువర్ల భూషితము సద్రత్నాది సంధానమున్‌ 
కమనీయాభీరణాదిసంగతము నౌకావ్యాంగనా రత్నమున్‌ 
సుమనో హార్య గరిష్షన్‌, సార రస వచ్చోభాకలాసక్తితో 

విమలాస్తోక సరస్వతీ చరణముల్‌ వేడ్క స్తుతింతున్‌ విభూ! 


శారద పాదపద్మముల సన్నుతి నెన్నుచు. బూజం జేసెదన్‌, 
నారద శంకరాది సురనాథ సుమార్చిత పాద భూషితన్‌, 
నీరజ సంస్టితా సుజన నిశ్చల పూజిత, శారదా సతిన్‌, 
సార విచార సంభరిత సద్రచనావిధి విఘ్న నాయకా! 


పరమేషీ వరభామినీ! సురనుతా! పద్మాసనా! భారతి! 
విరిపూజాదిక మోదినీ! నిగమ సద్విజ్ఞాత సం(ప్రేరణీ! 
వరభక్తార్చన పాదపద్మయుగలి! వైదుష్య సద్రూపిణీ! 
పరమానంద విధిన్‌ నుతింతు కరుణన్‌ బాలింపుమా! భారతీ! 


నమ్మకమెన్న వమ్మగు గుణంబు. చలంబగు దుషఘులందునన్‌. 
యుమ్మిలికమ్ము నుమ్ము! తమ యూవాలు రిత్తలు!చీత్త ముత్త దే! 
మమ్ముల నెమ్మెయిన్‌ గరుణ మానక! చూడుము! దుష్టశిక్షణా! 
ఎమ్మెయి తప్పు ముప్పులు నివేల! తొలంగవు? విఘ్స నాయకా! 


ఆలన పాలనన్‌ గనని యర్బక చేషలు దుష్షచింతలన్‌ 
నేలనొ పాలకుల్‌ మమత లెంతయూోలేకనె చూతురీ (ప్రజన్‌! 
'హేలన జీవనా విధుల నిబ్బడి జీవిత మోడ్చుచుందు రీ 
కాలము చాలు! చాలు నిక కాంచంగ౦ జాలను. విఘ్న నాయకా! 


జానెడు పొట కూటికయి చంటినిసుంగుల కషనషముల్‌ 
పూనిక సైచియెట్లా తమ పోషణ కార్యమెటురెగు" నాశలన్‌ 
మానక వేచి వేచియే నమాయకమౌ వ్యధలన్‌ గలంగెడిన్‌ 
కానగ! నౌనె బాల్యదశ కార్మికపద్దతి? విఘ్న నాయకా! 


27 


49. 


శ్రీ విను నాయక్‌ శతకము 
పసి వారెంతయు మార్తవంటగు మదిన్‌ బాధామయంబొ పనిన్‌ 
విసుగు న్నేవ్యాము నుంతయ్యున్స్‌ గనరు ఏ విద్యా ధనంబుండియున్‌ 


. నైన లారన్‌ శిశు సంతతుల్‌ గనునె! యే వృాద్యంపు నుద్దోగముల్‌ 


50. 


51. 


52, 


53. 


రత, 


55, 


"మునుగుం దొంగలకాల రాజ్యమిది యేమూర్హంబొ! విఘే ఘే శ్వరా! 


లంచము లేని చోటు నెటు లభ్యము కాదులె! లోకమందునన్‌ 
నంచెలు వారిగన్‌ పెరిగ నందల మెక్కె పిశాచి భంగిగన్‌ 
ముంచెను లోక మంతయును మోనపు చేష్టలు హెచ్చెనంతటన్‌ 
పొంచి చెలంగె. గుట్రలును, బుద్దులు దీ ప్పెను విఘష్టనాయకా! 


అభము శుభంబు లేదు నిజ మంతయు చిందర వందరయ్యెడిన్‌ 


'శుభగులఐ మెది నేడు? కలి చూడ్కుల సంధిలె కాలదోషమున్‌ 


రభసము లేదు. రాజులు దురాగత భోగులు, సంఘవంచకుల్‌ 
శుభచరితాధిపుల్‌ కలుగ శోభిలజూడుమ! విఘ్ననాయకా! 


అరమరలేల? ఆజ్యమున నగ్నియులబోలె విజృంభి తోదృతిన్‌ 
చర చర మూగె లంచపు పిశాచి గమించెను. లోక మంతయున్‌ 
సరగున ల్లోకముక్తికయి సాహసరక్కసి నుక్కడంగగన్‌ 
పరమ కృపావలోకన సుపాలన జేయుము! ఐఘ్న నాయకా 


నిలువది లేదు నీతికిని విద్యలు నేర్చిన వార్తికైన నా 

కులమున మేలు కందురను కోర్కెల నీతుల నుండరే కదా! 
తలంపగ, కాలమెంతయును తప్పుగం జూచును ధర్మమార్గమున్‌ 
కలుముల గూర్చి మమ్ము కడంగానగం జేర్చుమ! విఘ్ననోయకా! 


సజ్జన సంతతుల్‌ గనగ చాటయె గాల వినాశ దృక్కులన్‌ 
సజెన భావనల్‌ సడలి దోష విచారము లెన్ను బుద్దితో 
పజెనులేరు ధార్మికులు భాగ్యము. దప్పెను లోక మేల్తెడన్‌ 
నొజల కొజ్జవై తగిన యొద్దిక (గూర్చు మ! విఘ్ననాయకో! 


కులపజతడు పద్యముల మించుల గానక కావ్యభావనల్‌ 
చాలని రోజు లివ్వి కలి సన్నిధి యాయెను. చోద్యమ య్యెడిన్‌ 
బేలతనంబునన్‌ మతులు బిట్టుగ తత్తరమందె బుద్ధులన్‌ 
నాలయ మందు నుంటివయ! యాదర ముంచుమ! విఘ్నసాయకా! 


28 


శ్రీ హిత సుధాంశువు 


56. 


57. 


56. 


59. 


సుజన వితానముల్‌ దొలగెజూపరు లెలరు నంధులెరి గా! 
కుజనుల రాజ్య మాయెనుగ! కోప గుణాదుల నిండె లోకమున్‌ 
నుజనత పావనంబు కయి శోకము జెందంగ నయ్యె నియ్యెడన్‌ 
గజముఖ విఘ్సరాజ! మము? గాచుమ! గోముగ విఘ్న నాయకా! 


దయయన్‌, నత్య గుణంబు ల్నుత్తమ మతిన్‌ ధర్మంబు. బాటించినన్‌ 
భయ మందన్‌ బని లేదిలన్‌ శుభములున్‌ బ్రఖ్యాత సద్పావనల్‌ 
నయవౌ సదుణ మానసంబు భగవన్నామాఖ్య సందిప్తమౌ 
కయితంబుల్‌'చయివాజు రీతి దయ నాకాంక్షింతు-విఘ్నేశ్వరా! 


అభయంబియ్యగ రాముండుండ, ఘన భద్రాద్రీనివాసాభిరా 
మభమీద్రుండు, రఘాద్వవుండు, గుణ సౌమ్యాత్ముండు, భద్రుబిడున్‌ 
ఉభయంబున్న భయంబుగా దల (తురందుత్సాహ ధన్యాత్ములై 
శుభదంబౌ రఘురాము. గొల్లు గన(గన్‌ శోభాత్ము విఘ్నేశ్వరా! 


గురువచ నామృతంబు నిడు కోర్కెలు నెమ్మిని నిష్య కోటికిన్‌ 


. మరు లిరులెల డులు కల మంజులకాంతి మతి న్ఫురించు నా 


60. 


61, 


62. 


గురుదయ యున్ననాడు కలుగున్‌ శభముల్‌ విమలాత్మనంగతిన్‌. 
వరగురుపాదపంకజముల వందితుండయ్యెద విఘ్న నాయకా! 


కాలము “ఘోరకల్మష వికల్పిత తామసవర్తనంబు నో 
కాలుని పాశ బంధములు గాలపుపోటులు దుష' కోటికిన్‌ 
"తాలిమి కలు సత్యపథ ధార్మిక చింతనయే మీధాళికిన్‌. 
మేలగు ముక్తీ దాయక సమీ కృతధర్మము" విఘ్ననాయకా! 


దీపము కల్లునాట నిలుదీర్హుగ వచ్చును. దప్పదెయ్యెడన్‌ 
పాపపు కర్మలం బడకుపాధి(గనంగ నరుండు సద్విధిన్‌ 
“క్రీ పతిచింతనంబునను సేవిత మానస వర్తనంబునన్‌ 

నీపద సేవనంబు కద! నిత్యశుభంబగు" విఘ్న నాయకా! 


పచ్చని పైరు నిచ్చలుపాధిగ జీవితమెల సాగగన్‌ 

మెచ్చగు దున్నలన్‌ భువిని మేలిమి సేద్యము చేయుచుండెడిన్‌ 
“హెచ్చయినట్టీ పట్టుదల నేపగు కష్టము లెక్కశేయకన్‌ 
మెచ్చును బొందు తండ్రి బలిమిన్‌ కొని యాడెద విఘ్ననాయకా! 


29 


63. 


64, 


65, 


66. 


67. 


68. 


69. 


శ్రీ బిన్మ్రు నాయక్‌ శతకము 
"సేద్యపు నాద్యపుం గలిమి చేకుర తల్లియు. జేయు గార్యముల్‌ 
se విమల సఖ్యత: దలియు€ దండ్రియున్‌ విధిన్‌ 
నుద్యమ గలురుంగ్రియల నొద్దిక సొగిరి. సత్సలా పేక్షతో 
పద్యసుమార్చనన్‌గొలుతు పార్యోతినందన! విఘ్న నాయకా! 


ఉన్నత మానసంబుల సముద్యమ గీలురు దంపతీవరుల్‌ 
మన్నన సంతతిన్‌ వజలు మాన్నులు ధార్మిక మార్గసద్ది ధుల్‌ 
సన్నుత హాలికోత్తమ విూలహృదిశులు సత్యవర్తను 
క్రన్సనందల్లి దండ్రుల సుఖంబిడంగొల్త్లును! విఘ్ననాయకా! 


అన్న మనంబు నున్నతము హాస్యవిభూషణ భాషణుండుతా! 
అన్నిట దర్శకుండు మము నక్కున శోర్సి దయామతిన్‌ గనెన్‌! 
అన్న సదా శివాఖ్య విభవాత్ము (డు సౌమ్యుడు కీర్తిపాత్రుడౌ 
సన్నుతి నెన్నుచుంటి విలసత్తియు నర్మిలి! విఘ్ననాయకా! 


సంక్రమణంబు పుణ్యదిన సద్విధి పెద్దల సన్నిధానమున్‌, 
సంక్రమ ణోత్సవంబులును సంస్తవ భావన లొప్పంగూర్చెడిన్‌ 
సం[క్రమ పద్దతుల్‌ సుజన సాత్త్విక దోహద మెంచి చూడగన్‌! 
సం[క్రమ పూజంజేతు పితృశాంతిని సంధిల! విఘ్ననాయకా! 


విమల వినీల కాంతులను వేడ్కను గూర్చెడి దివ్యమూర్తి కిన్‌ 
సుమ రమణీయ హారమణిశోభిత మూరి కి చక్రధారికిన్‌, 

కొమరు రమామనో హర ముకుందుడు గోకుల రక్షణాధికున్‌, 
కమల' మనోహరున్‌ గొలుతు. గాంచనచేలుని విఘ్టనాయకా! 


శబరిమలై ప్రమాదము విచారము గూర్చెను నంక్రమంబునన్‌ 
కబురును విన్న గుండెలు వికారము జెందెను. దేశమంతయున్‌ 
గుబురు గుబుల్‌గ దుఃఖమునగుంగని వారలు లేరు చూడగన్‌ 
శబరి మలై నివాస గురుసామి నుతించెద! విఘ్న నాయకా! 


కలికాలంబు మహాపదల్‌ కనగనే గ్రమ్మున్‌గదా! శోకముల్‌ 
విలయంబున్‌దలపించు గాదె! యిలలో విధ్వంన దృశ్యంబులున్‌ 
కలకంబారు మనంబు, భక్తుల వెతల్‌ గాంచంగ నెవ్వారికిన్‌ 
దొలయున్‌ గాదె! నీదయన్‌ గలుగునీదోషాలు విఘ్నేశ్వరా! 


30 


శ్రీ హిత సుధాంశువు 


70. 


71. 


72. 


73. 


74. 


75. 


76. 


జరుగన్‌ బోవు విషాదముల్‌ గనరు సంచార సలిన్‌ గాంచగన్‌ 
పరమాసక్తి జనుల్‌ ముదంబునను, సదృక్తినీ వ్రతా పేక్షులై 
"గురువర్వుల్‌ కడుభక్తి "సేవలను బాగొప్పంగ నయ్యప్ప గాం 
చిరి. దైవోపహతిన్‌ ప్రమాద హతులై చింతింప" విఘ్నేశ్వరా! 


వేల్మురుగేశు పాదముల విస్తృత భక్తి శిరోభివందనం 

బుల్ముదమార నొప్పుగను. బూర్తమనంబున సత్కృతుల్‌గనన్‌! 
కల్ములు రంజిలంగ రుజకంటక నిర్వృతిగాంచు కోరికన్‌! 
పల్మరు. గొల్చు వాడను! శుభంబులం గోరుచు-విఘ్న నాయకా! 


మదమాత్సర్య గుణాదిషట్క సమితిన్‌ మాయామయంబౌ మతుల్‌ 
యెదయందించుక భితిలేక జగతిన్‌ హీనంబుగా జూతు రౌ 
మది సద్సావ పథంబునన్‌ జనిన సన్మానంబుం గలుం గదా! 
ముదమారన్‌ నిను గొల్తు లోకసుఖముల మున్లోరి! వోఘ్నేశ్వరా! 


అడుగంగా భయమయ్యె నిన్ను గుడిగుమ్మానన్‌ నివాసంబెటుల్‌? 
యొడబాటున్‌ విడువంగ లేకను సతీ యొప్పందమున్‌ దాల్చితో! 
గడచెన్‌ కాలము భక్తులన్‌ గనంగ నీకార్యంబు శేకొంటివో! 
గుడి ముంగిళ్లు నివాసముల్‌గం గడపన్‌ గూట్చిండ విఘ్నేశ్వరా! 


సంఘము మానవోదరణ సంస్కృతి బీజము మానవాళికిన్‌ 
సాంఘిక ధర్మమే మీతము,సత్యపదాన్విత గమ్యమెంచగన్‌ 
సంఘవిధుల్‌ ఎభిన్నములు, సత్సలమెన్న మతంబు లన్నిటన్‌ 
సంఘజనైక్య భావనమె! శాంతికి ధామము విఘ్ననాయాకా! 


విషయ భవాంబుధిన్‌ గడపు వేంకటనాథు, సుధీవరార్చితున్‌ 
విషమ గిరిన్‌ వసించుగుణ, విభ్రమ మండన సుందరాక్ళతున్‌ 
విషయ సమంచితార్థ రసవిస్ఫురకావ్యవిధాన సద్విధున్‌ 

సుషమ వికాసదేహు, వర నుప్రియు. గొల్తును విఘ్న నాయకా! 


వేంకట రాయు సన్మతి కవిత్వ విధాన పథంబుగాంచగన్‌ 
పంకజ లోచనున్‌ గోలుతు! వాపవినాశు పదంబులన్‌ సదా! 
యంకితభావ వైఖరి నతాంజలి వేడెద! భక్త పాలునిన్‌ 

సంకటముల్‌ తొలంగ, కృప సంధిల. జూడుమ! విఘ్న నాయకా! 


31 


77. 


78. 


79. 


80. 


81. 


82, 


83. 


శ్రీ ఎమ్హునాయక శతకము 
శక్తి విభాసినిన్‌, కుజన సంహృతి సజ్జన రక్షణేశ్వరిన్‌, 
ముక్తి వదాన్య సద్విధ విమోహ సదాశివ హృద్విభాసినిన్‌, 
సూక్తి విధాయి, కాళి కవిసూరి వికాసిని కాలికాసతిన్‌, 
యుక్త విధిన్‌ నుతింతు! మది నుంచి పదంబుల విఘ్ననాయకా! 


విఘ్న వినాశ వర్తన వివేక విధాన పథంబు భద్రమౌ 
విఘ్ననివృత్తి దేవగణ విస్తతపూజల సిద్ది గూర్చి తౌ! 
విఘ్నవిరాజ రాజుగ నవిఘ్న వదాన్యత నొప్పు దేవరా! 
విఘ్స వినాయక! (క్రియల విజ్ఞత. జూపుమ! విఘష్టనాయకా! 


సిది వినాయకా! విజయ శీల ఫలార్చిత వైభవోజ్యలా! 
బుది విధాన సాధక! విభూతి సుమార్చిత భక్తతోషణా! 
శుద్దీజనావనా! విభవ శోభిత రూప! కృపా హృదీశ్వరా! 
సిద్దీని రాజిలన్‌ గనుమ చిత్ర జగత్తును విఘ్ననాయకా! 


సహవాసంబు వివేక సక్తిగతులన్‌ సొఖ్యంబు జేకూర్చెడిన్‌ 

సవావానుల్‌ గుణసద్విధుల్‌ నుగుణులున్‌ సంభావ్య నం భితుల్‌ 
సహనంబున్‌ బరికించి సంచరణులై సాంగత్య మొప్పన్‌ జనున్‌ 
నహవానంబె - తగున్‌ నుకీర్తి వజలన్‌ = సత్కార్యముల్‌ నాయకా! 


దుర్దన సంగతిన్‌ జనిన దోషపు జీవితదురతిన్‌ గనున్‌. 

నార్గీవ మెంతయున్‌గనని యల్పుని సంగతీ దుష్ట మే విధిన్‌. 
కర్ణము సజ్జనత్వము సుగమ్యము సంస్కృతి సత్సీలంబిడున్‌ 
"దుర్జన సరిగతీన్‌ విడువ దొడ్డగుణుండగు" విఘ్ననాయకా! 


ఒప్పని వారలుందురు. గుణోన్నతి మెచ్చరు! మచ్చరంబునన్‌. 
"ముప్పును గోరుకే ఘనత ముష్కర జాతికి నైజ" మెయ్యెడన్‌. 
నొప్పున గావలెన్‌ మనసు నున్నత భావ విధిన్‌ వినీతులన్‌ 
మెప్పును గన్నవాండె! యెద మిక్కిలి శాంతిలు విఘ్ననాయకా! 


పచ్చికసాయి గుండెలకు బాపము గీపముందోచునే యెడన్‌ 
ముచ్చిలు వారి దోషములుమోపెడు-మోయునె? వారిధాత్రియున్‌ 
మెచ్చెడి వారి పోతె పలుమేలిమి మాటల మోసగించు నా 
ముచ్చుల మానసంబులవి-మూర్ణత దప్పునె! విఘ్ననాయకా! 


32 


శ్రీ హిత సుధాంశువు 


84, 


85. 


దంపతు లొద్దికన్‌ మెలంగ ధన్యులు వారె! మనంబు లోపలన్‌ 
నింపు నశిందీ నెవ్వగల నిచ్చయు లేక వెతన్‌ గృశించెడిన్‌. 
సొంపగు భావనన్‌ గలిగి శుద్ద విధుల్‌ గలుగన్‌ శుభంబగున్‌ 
"సంపద లందునన్‌ సుగుణ సంపద లిమ్మయ'"! విఘ్స నాయకా! 


పండితులైన మాత్రమున పద్యము లల్లగ కష్టమెంతయున్‌ 
నిండగు “భావ ప్రాగర వినీతండు నాగవ! పూర్వ సతియన్‌ 
"కొండొక రేఖయున్‌ గలుగ కోరిన కార్యము సాధ్యమేరికినొ" 
"నిండుదనంటె భాగ్యమగు నిర్మల బుద్ధికి" విఘ్ననాయకా! 


86.సత్యముశాంతియున్‌,దయయు,సాంత్వనబుద్దియు,దివ్యభావముల్‌ 


87. 


88. 


89. 


నిత్యము బాయకున్నత డె! నిక్కము దైవ సమానుండెంతయున్‌ 


"సత్యపథంబులే నరుని సాత్త్విక దై దెవిక మార్గముల్‌ గదా! 
ప్రత్యయ బుద్దియున్న గుణ భవ్యత "సాధ్యము! విఘ్స నాయకా! 


మాటయు మన్ననల్‌ గలుగ మానవ ధర్మము తప్పుదేరికిన్‌! 
మోటుతనంబునన్‌ మెలగు మూర్చుడు జంతు సమానుండొగదా! 
"తేటదనంబునన్‌ మెలగి దిట్టతీనంబున నుండ నేర్చినన్‌! 

మేటిదనంపు గీర్తు లను మేల్మిగ నందును!" విఘ్ననాయకా! 


వాటము కాని కార్యములు వంతలు గూర్చును జీవితాంతమున్‌ 
మాటలు చేతలున్‌ గలిగి మానస మొక్కట నొప్పు చుండినన్‌ 
మేలు తనంబుచే నలరు మిత్రసమాజము మెచ్చుకోలుగా 
నీటగు పాటవంబున వినీతుల నొప్పును విఘ్ననాయకా! 


పెద్దలు చెప్పు నీతులను పేర్మితనంబున నిచ్చకంబుగన్‌, 

నొద్దీక చొప్పడన్‌, బనుల నుమ్మడిసత్తువ నిమ్మడిన్‌ గనన్‌ 
ముద్దుగ మెల్పునన్‌ గడం మోదమెలర్చందగున్‌ జనాలికిన్‌! 
సుద్ది “తనంబునన్‌ వజల+ జూడుమ! తద్దయు విఘష్టనాయకా! 


33 


90. 


91. 


92. 


93. 


94. 


95. 


శ్రీ బిన్హ్రు నాయక శతకము 
మిత్రుల నొవ్వం జేయకను, వేలితనంబును మెచ్చు చుండి యా 
మాత్రన, మిత్ర గోప్యమును మాటుగ నుంచి మెలంగి మేలుగన్‌ 
పాత్రత నొప్పు సంగతిని పాదుకొనంగను, నాదుకొంటయున్‌ 
మిత్రగుణాంచిత మ్ముగ సుమిత్రత జూడుమ! విఘ్న నాయకా! 


సతతంబున్‌ సుజనంబుల మెల గుచున్‌ సత్క్మార్యసంధానుగన్‌ 
నుతసల్లాప గతిన్‌ జనన్‌ దగుంగదా! నూత్నంపు సంభావనల్‌ 
గతగాథల్‌ మనంబునన్‌ మసలంగన్‌ గంభీర భావంబులన్‌ 
మతి నెంతున్‌ పునరావృతంబు దలతున్‌ మర్యాద విఘ్నేశ్వరా! 


రవి చంద్రుల్స్‌కుజ సౌమ్య గీప్పతి కవుల్‌ రావు గ్రవోర్మాత్మజుల్‌ 
స్తవ నీయంబగు కేతువున్‌, నతి నుతుల్‌ ధన్యుండగా జేసెదన్‌ 
కవితా కావ్య గతార్ల ధారరస సాంగత్యంపు కావ్యాధికుల్‌ 


కవివర్యుల్‌, గుణసాంద్రులన్‌ గొలిచెదన్‌ కైవార కైమోడ్సులన్‌! 


కుకవుల మెచ్చరెవ్వరుంగుత్సిత వర్తన మొప్పుంగాంచునే? 
సకల జన ప్రయోజన మొసంగెడి సత్కవనంబె రంజిలున్‌ 
వికల కుమార్గ కావ్యమవివేక విదాయక మర్థశూన్య మౌ 

కుకవన వర్ణనీంబు తగు కుంభిని రాజిల! విఘ్న నాయకా! 


శ్రేయము- గూర్చు. సజ్జనుల నీలము సంతత వృద్ది జెందెడిన్‌, 
సాయము. గూర్చ జేయు గుణసంగతి సత్తియ ప్‌ర్త నాలికిని, 
హాయిని గూర్చు సంపదలు నార్యగుణాంచిత సత్యశాలికిన్‌, 
స్వీయ పదాంజలిన్‌ గొలుతు సిద్దిగణాధిప! విఘ్న నాయకా! 


వ్రాసితి నీకవిత్వపథవైఖరి దోషములుండు కొన్నిటన్‌, 
వేసటయజెందకన్‌ దొసంగు వేద్యము. గాగను చెప్పుం గోరెదన్‌, 
గాసట బీసటన్‌ దొలంచ కావ్యము సత్సల మంద నెంచెదన్‌! 
వాసి విరాజిలన్‌ ప్రజలు వర్ణిలంగోరెద విఘ్టనాయకా! 


34 


96. 


97. 


98. 


99. 


మిడిమేలంప్ప జనున్‌ గనంగ ఖలుఢౌ మేలుం గనండేయెడన్‌! 
జడ భావంబు మదిం గుదింప వగలన్‌ శౌలో ఫదతుల్‌ జూ "వడిన్‌ 

కడుగర్వాన కృతజ్ఞతన్‌ దొలటెడిన్‌ కాలుష్య వ 

"యుడుగం బోదు కృేతఘ్నతా ప విఘ్పేశ్వరా! 


వినయ భయంబులన్‌ బడయు విద్యల పుద్తుతు లక్ష్యశుద్దిచే 
అనయము కష్టమిష్టముగ నద్భుత సాధన తేర్వగా వలెన్‌, 
చనువున పెద్దలన్‌ దరిసి చక్కని నీతుల సంతరించుచున్‌, 
కనవలె సభ్యతన్‌ ధరణి గాఢపు భక్తిని - విఘ్న నాయకా! 


మతిమంతుల్‌ వలెదుర్మతిన్‌ నటనమున్‌ మర్యాద. దోపించున 
ట్రతిదుర్చుద్దిని తలపులన్‌ వికటమౌ నత్యంత హింసాగతిన్‌ 
మ్‌తి తప్పనో వెత గూర్చు నాటవికులన్‌ మన్నించునే సంఘముల్‌ 
స్తుతి జేతున్‌! భవదీయ పాదయుగళలిన్‌ శొభిల్ల! విఘే ఘ్నే శ్వరా! 


చిర కాలంబుగ. సాగు లంచముల నాశింపంగ విద్రోహముల్‌ 
విరళం బయ్యెను, ముషకూలికి మతిన్‌ జనుల్‌ విద్వేష సంవర్తనన్‌ 
"పరువున్‌ నీతియు నీటి మూటలు కదా! పల్మారు భావింపగన్‌" 
"పరపీడా గతులెన్న పాపపతితుల్‌ భ్రష్టుల్‌ గదా!" నాయకా! 


100. ఆత్మ సై ర్యము కార్య లక్ష్యగతమత్యాసక్తి యుత్తే ప్‌ 


10 


అమీ 


ఆత్మీయార్థ విధాన ,సతృలములన్‌ నందించు 'సేద్భావముల్‌ 
ఆత్మానందము చేకురున్‌. శుభదమౌనార్యోకి' సంధానముల్‌, 
నాత్మార్థ(ప్రద సంస్కృతాత్మ చరితున్‌ నర్చింతు! పు ఘ్నేశ్వరా! 


.కంటిని జెప్పపోల్కి నిలుగాంచు విరాజిలు నీలసంపదన్‌ 


వంటలు రుచ్యమౌననగ వడ్డన జేయును సమ్మ తిల్లగన్‌ 
నింటి నతీమణుల్‌ విసుగు నెంతయు లేక చరింతు రేయెడన్‌ 
వంటలందృప్తితో నతిథి వర్యులందేల్తురు! విఘ్న నాయకా! 


35 


శ్రీ విను నాయక శతకము 

102. నిరతము భర్తతో డుగను నెమ్మది నొద్దికజేయు కార్యముల్‌ 

పరము నిధానమంచు తగ భర్తను సంతతి నెమ్మి జూచెడుస్‌ 
కరము నిరంతర క్రియల గాపుర మొప్పగంజేయు లీలతో 

వర గుణ భావనన్‌ గృహిణి వర్గము నొప్పును, విఘ్స్న నాయకా! 


103.జీవన మార్గమే పరమ సిద్దికి మూలముగాదలంచెడిన్‌ 
పావన వృత్తి యే తన యుపాధిగ నెంచి కృషివలా న్వితన్‌ 
భావమునన్‌ ధనార్జిత కృపా స్వజనావన మానసుండగున్‌, 
భావి సుఖార్త సంవిదుండు భర్తయ ధన్యుండు విఘ్న నాయకా! 


104. జగమునయాలనా విభవ సంగతియాచుచు.6 బాలకుల్‌సదా, 
తగు విధులన్‌ జనంబుల నుదాత్త విధానుల జేయు నేర్చుగన్‌, 
తగవగు దేశమంతయును తథ్యము! రాజ్యము పూజ్యమౌంగదా! 
నగజసుపుత్ర! సిద్దగణ నాయక కొల్చెద! విఘ్ననాయకా! 


105. సీతారాములు పాఠకోత్తములకున్‌ శ్రీలన్‌ గృపన్‌ 'గూర్చుతన్‌! 
చేతోల్హాస వివర్తనన్‌ "శతకమున్‌ జిత్తంబు దీపింప నా 
ప్రీతిన్‌ | వ్రాసితి. " విశ్వభాగ్యమె కదా! పే పేర్మిన్‌ శుభంబుల్‌ గనువ్‌ో 
మాతంగానన! విఘ్స రాజ! శుభసామ్రాజ్యాధిపా! శ్రీకరా! 

106. గుణముల్‌ పాడగు-బాంధవంబెజు గరే కోశాన, మాంద్యంబునన్‌, 


గణుతింపన్‌ వికటింపగన్‌ నరుకుచున్‌ గర్యోక్తి దూషించెడిన్‌, 


క్షణమైనన్‌ తీలకింప రెంతయును సఖ్యం బింత రౌద్రంబుతో 
వయ 4 మాత్రంబు వగన్‌ వహింపనగునే యావంత! విఘే ఖ్బుశ్వరా! 


107. పగబూనన్‌ జెడుశగాదె! కౌరవపతుల్‌ పాడైరి దౌర్భాగ్యతన్‌, 
వగలన్‌ గూర్చును, నైక్యతా రహిత వక్రంపు చేష్టల్‌ గనున్‌, 
తగువందన్‌ సహనంబు లేక కడు పంతానన్‌ వడిన్‌ దొ (టిలున్‌, 
"మిగులన్‌ గూర్చు శమంబు శాశ్వత గతిన్‌ మేలందు" విఘ్నేశ్వరా! 


36 


108. అన్నీ గుణంబులంధు మణీవోరము శాంతమె! దివ్వధామమవౌ!, 
నున్నత భావరంజిత గుణోదయ హృద్లత దివ్యతెజమౌ 
సన్నుతలోక భాగ్యనిధి శాంతము భద్రము! జీవకోటికిన్‌ 
సున్నితబుద్ది గమ్యమిది-చూడగ తథ్యము! విఘ్ననాయకా! 


109.దివ్య గుణాంచితాఖ్యలను దీటగు సార్హక్ర నామ కీర్తనన్‌! 
భవ్య జయంబు భావన విభాసిలు నీ జననాఖ్యదెల్బుమా! 
కావ్య సుధీవరార్చిత! వికాస! సుకార్య జయార్చితాధిపా! 
అవ్యయ సామజాస్య విభవార్చనసంవిద! విఘ్ననాయకా! 


110. వరగురు సిద్దపూజ విభవాంచిత విక్రమ కార్యభాసురా! 
పరమ వివేక సంఘటన స గణాధిప! మాతృ హృద్విదా! 
సురముని సేవితా! సుగుణ సుప్రభ! సత్వ శుభంకరేశ్వరా! 
సరస పదాంచితా! శతక సత్కృతి సంప్రద! విఘ్న నాయకా! 


11 


అవామే. 


.శుభము! సుధీవరార్పన యశో ప్రభ వాంఛిత విఘ్స నాయకా! 
అభయ విధాన హస్త! విమలార్చన! సద్గురు! విఘ్టనాయకా! 
విభవ విధాయకా! "విజుద వేద్య! పరాత్పర! విఘ్న నాయకా! 
శుభము! శుభంబు! సాంబశివ సూన! సతీసుత! re 


నర్జే జనా న్ఫుఖినో భవంతు. 


ఓం శాంతిః శాంతి కాంతి?! . 


37 


శీ వోకం జేళ్చూలో న్యువభాతం 


ఓం నమో లక్ష్మీ నారాయణాయ 


హిత సుధాంశువు 
ద్వితీయార్హము 


శ్రీ వేంకకేశ సుప్రభాతగీతావళి 


ఆఅంధ్రాను వాదము 
విద్వాన్‌ ముచ్చేలి త్రీ రాములురెడ్డి 


అంకితము 
శ్రీ పద్మావతీ వేంకకేశ్వర పాదపద్మములకు 


ఈ శానాం జగతోస్య వేంకటపతేర్విష్టోః పరాం (పేయసీం 
తద్వక్షుస్టలి నిత్యవాస రసికాం తత్‌క్షాంతి సంవర్దినీమ్‌ 
పద్మాలరికృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం (శ్రియం 
వాత్సల్యాది గులోజ్ఞ్యలాం భగవతీం వందే జగన్మా తరమ్‌॥| 


ఓం నమో వేంకకేశాయ శేషాద్రి నిలయాయ చ! 
వృష దృగోచరాయాథ విషవే సతతం నమః॥॥ 
fy 2 (30) 


38 


& 


హిత సుధాంశువు 
మనవి 


భక్తులు మనాసా వాచా కర్మణా తమ*జన్మసాఫల్యమునకై 
భగవంతుని సేవిస్తారు. ఇహపరలాలసత్వమే సాధారణముగా 
భక్తులకు లక్ష్యమై క పూర్వజన్మ సుకృతంబున మోక్షమే 
పరమ లక్ష్యముగ భావించేవారు అరుదుగ ఉంటారు. ఏది ఎట్టున్నను, 
భక్తిభావన అనంత మానవరోటిరి అమూల్య శ్రేయోదాయేకము. 
అత్మవిశ్వాసమునకది (పధానా ధారభూతమౌతుంది. 


ఖభగవత్సేవాపరాయణుల వృత్తాంతాలు మానవ 
జన్మస్తార్థక్యమునకు దృష్టాంతాలు. జీవుడు చావుపుట్టుకలతో 
నతమతీమొతూ ఉంటాడు, అట్టియెడ భక్తి మార్గము సుగమమోతుంది. 
మహామనీషుల భక్తి రసామృత కృతులెన్నో “కలవు. కావ్య మన్ని 
విధముల sis జేకూర్చును. అందున భక్తిరస ప్రధానమైన 
కృతి పుసుజూని పరమ్వాత్మునిలో చోర్పగలదొ. | 
పరమాత్మనిగజోయ గలదు. 


ఒక సత్కృతి పలువురికి సన్మార్గదాయక మగును. 


శ్లో యద్యదాచరతి శ్రేషస్తత దేవేతరో జనః! 
సయత్ర్రమాణం కురుతే లోకస్తదనువర్తతే॥ 


సజ్ఞ నుల జూచి సద్విషయముల దొలిసికొని దానిని 
(ప్రమాణముగ దీసికొనుకే ఇందలి సామాన్య అర్హము. కావున, 
మానవోద్దరణకు సత్పురుషులే మార్గదర్శకులు. మహనీయుల 
ననుసరిరిచుటయే మానవుని ప్రధాన ధర్మము. ధర్మము 
నుద్దరించుటయే భగవంతుని ప్రధానాశయము. యుగయుగములందు 
భగవంతుడు అనేక రూపములలో అవతరించి, లోక రక్షకుడుగా 
నున్నాడని ఇతిహాసముల వలనందెలయచున్నది. 


నో! యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత! 
అభ్యుత్తాన మధర్మస్య తదా౭'9 త్మానమ్‌ సృజామ్యహమ్‌॥ 


39 


శ్రీ బోకం జేళ్ణార నువభాతం 
క్లో! పరిత్రాణాయ సాధూనామ్‌ వినాశాయ చ దుష్కృతామ్‌ 
“  ధర్మసంస్తాపనారాయ సంభవామి యుగే యుగే॥ 


అని భగవానుడు కృష్ణావతారమున, అర్హునున కుపదేశించి 
యున్నాడు. ఇది ధర్కోదరేణకు ఒక చక్కని తార్కాణము. 
గితారప్రబోధితులైన వారు లోకోద్దరణమునకెన్నో సత్కృతులు, 
నత్యార్యములం జెసియున్నారు. అందు - శ్రీ వేంకకేశ నుప్రభాతము 
అణురూపమున నున్న మహోత్కృష్టమైన సత్కృతి. దీనిని 15వ 
శతాబంంతమున నుండిన “శ్రీ రమ్య జామాతృముని, శ్రీ మనవాళ 
మహాముని, మరియు శ్రీ అనన్‌గర ఆచార్యులు" అను నామముల 
వ్యక్తమగుచున్న ప్రతివాది భయంకర అనంగాచార్యులు రచించి 
నట్టు తెలియుచున్నది. 


ఈ కవిగారి బహుపురాణ శాస్త్ర పరిజానమునకు "శ్రీ వేంకకుశ 
సుప్రభాతమ్‌, అను" స్తవము, ప్రథమ కౌర్మాణము. ఇందులో 
1. శ్రీ వేంకటేశ సుప్రభాతమ్‌, 2. శ్రీ వేంకకేశ స్తోత్రం, 3. శ్రీ 
వేంకకేశప్రపత్తిః 4. స్రీ వేంకటేశ మంగళాశాసనమ్‌ అను నాలుగు 
భాగములు గలవు. 


విష్తువు రామాది యవతారము లెత్తిన అనంతరము 
కలియుగమీన శ్రీ వేంకకేశ్వరులు పద్మావతీదేవి సహితులై, 
అర్బావతారమూర్తి గాం నవతరించినట్టు కొనియాడ యిడియున్నది. 
ఇందు, త్రేతాయుగమందలి రామావతార లీలలు, కడురమ్యముగ 
వర్షింపశుడియున్నవి. శ్రీ వేంకకేశ స్తోత్రమున నొకచోట ద్వాపర 
భగేవానుండయిన స్త్ర కృషుని గోపికాలీలలు వర్తింపణడియున్నవి. 
శలియుగ శ్రీ వేంకటేశ సుప్రభాతస్తవము మోడు యుగముల 
మమ్మూర్తుల విష్ణుమూర్తి యవతార పోషములతోడి వరన 
లుండుటలో దీని యౌచిత్యమును గమనించవచ్చును. హ్‌ 

(బ్రహ్మాది దేవతలు, దిక్పాలకులు, నారదాది మునులు, 
ఆత్రాది సప్తర్దులు, నవగ్రహములు శ్రీ, వేంకకేశ్వర స్వామివారిని 
(ప్రభాత సమయాన సేవా దర్శన భాగ్యము అందుకొనుటకు వచ్చినట్లు 
కడుహృద్యముగా వర్గింపణడియున్నది. గోపకులు, గోగణము, 


40 


శ్రీ హిత సుధాంగువు 
పాడి, పక్షుల కిలకిలారావ మహోల్లాసముతో నొప్పు (ప్రకృతి 
రమణీయత కన్నులకు గట్టినట్లు జెప్పుణుడియున్నది. 


కవి కాలమున తిరుమల ప్రాంతమున గల పర్వతారణ్య 
వాతావరణ దృశ్యములెంతో ఆనంద హృదయాహ్లాదకరములుగా 
నుండినట్లు రచనల వలన దెలియుచున్నది. నుమీరు మూడు 
దశాబ్దములు నాడు నా ఓపిన కొలది తెనిగించి యుంచిన దీనిని 
మా పోద్రరులైన శ్రీ విద్వాన్‌ యం. సదాశివరెడ్డి గారు దీనికొక 
రూపు నన ముద్రింపందలచారు. కాని, అర్జాంతరముగ వీ 
(ప్రయత్న మాగిపోయినది. అయినను నేను "”దీనినెపెనను 
నిఫలికృతమొనరింపయినితిని. ఇది భక్తజనులకు చక్కీగా. 
నుపయోగపడ గలదని విశ్వసించుచున్నాను. 


క్లో! శ్రీ రామం వాసుదేవం శ్రీ వేంకటశ్వరమాశయే! 
= సీతాం రుక్కిణీదేవీం దేవీం పద్మావతీమ్‌ భజే॥ 


(త్రేతాయుగమున సీతారాములు గాను, ద్వాపరమున రుక్మి ౭ధీ 
.కృషులు గాను, కలియుగమున శ్రీ పద్మావతీ వేంకటేశ్వరులుగాను 
అవతరించిన శ్రీ లక్ష్మీనారాయణ మూర్తులకు నా నమస్కారములు! 
శ్రీ వేంకటేశ సుప్రభాతకృతి శ్రీవారి తొలిపూజో పకరణమైనందున 
ఈ మూలకృతికర్త మహాధన్యుడు. శ్రీ (ప్రతివాది భయంకర 
అనంగారాచారికి నా కృతజ్ఞతా పూర్వకవినయాంజలులు! 


శ్రీ వేంకకేశ సుప్రభాత పఠనమున గాని, శ్రవణమునగాని, 
కోటి దోషనివృత్తి ఫలముల పొందంగలరు. నాచే తెనిగింపడుడిన 
“శ్రీ వేంకకేశ సుప్రభాత గీతావళి' నిఆదరించు భ్లక్త జనసందోహము 
శ్రీవారి కృపాకటాక్షము మెండుగ యొందగలరని ఆశిస్తున్నాను. 
సర్వేజనా స్పుఖినో భవంతు! 
భవదీయు.డు. 
ముచ్చోలి శ్రీరాములు రెడ్డి. 


41 


శ్రీ వోళం కేళ్చుల నువభాతం 


ఓం నమో వేంకకుశాయ 


నీవు కొండ నెత్తాననే నిలిచి యుండ 

కొండ దిగువనె తీరుచాన కొలువుందీరె. 
వేంకటేశ్వర! మో తీరువింతలరయ 

చెలిమి హృదయాల కిది యొక వెలుగు బాట! 


శ్రీనివాస! దయానిధి! శేషశయన।! 
వేంకటేశ్వర! మాధవా! విబుధ వినుత! 
ఏడుకొండలయొడయుండ! వేడుచుంటి! 
విష్ణుదేవుండ వీవంచు వేంకకుశ! 


అమ్మ! వాత్సల్య సముపేత! ఆదిమాత! 
వేంకటేశ్వ రీ! కమలాక్షి! విభవశాలి! 
భవ్యపదా పత్ర! సతీ! పద్మనిలయ! 
లక్ష్మి oe వేడెద క మాత! 


వేంకటేప ప ద్మావతీ విభవ విధుల, 
లోక కళ్యాణ సంభూత నాకవరుల, 
సర్వయుగ ధర్మ సందీప్త సదయగతుల, 
చరణ పద్మాల (గొల్ఫెద శరణు గోరి. 


శ్రీ వేంకకేశ సుప్రభాత కర్త 


మాన్య సుందర జామాతృమౌని, యంచు 
నెమ్మి సౌమోోప యంతృవమౌని, యని పిలుతు 
రటి మణవాళ కవి బుషి నధిక భక్తి 
మైక్కుచుంటిని వినయాన మోదమంద. 


అరి భయంకర వాదియు నారకవి, య 
నంగరాచారి శ్రీ వేంకటాధిపుక్చితి 
సుప్రభాత సౌందర్య సుశ్లోకక్రర్త 


నతుల గొలుతును మణవాళ నామమునిని. 


42 


శ్రీ హిత సుధాంకువు 


1.all 


గై 
ఖై 


3.4ఉ॥ 


4. ఉ|| 


5. ఉ|| 


శ్రీ వెంకటేశ సుప్రభాత ప్రశంస 


ఆర్హము సుప్రభాతము మవామహామాన్విత మాత్మ బోధమున్‌, 
వర్త శుభోదయంబు, మణవాళ మహర్షి కలాప రత్నమున్‌, 
హర్త సుకీర్తనంబు నుదయాహ్నిక కార్య సుదర్శనంబు నౌ 
హర్షము గూర్చు విష్ణు వృదయార్ర సుకీర్తిన భక్తపాలికిన్‌. 


మానవయత్న మార్గము సమంచిత ధర్మ విధిన్‌ క్తనంగ 

నౌధ్యాన విధానమే విబుధ ధర్మమటంచుందలంచి పూనితిన్‌ 
మానిత భక్తింూర్చు హరిమంజుల గీతిక మానవాలికిన్‌ 
దానవ శిక్షణా చరణ దక్షుడు ధర్మము. గాచునే గదా! 


దేహరథాంచితాత్మయె- రథీశుండు. సారథి బుద్ది చుడగన్‌ 
ఆ- హృదయంబె పగ్గము,సదాత్మ,సుబుద్ధియు, మాననంబులుస్‌ 
ఆహవ జీవితా చరణమందున వెల్లును గూర్చు దేహికిన్‌ 
మోహ విదూరు(డౌ ఘనవిముక్తి వదాన్యుంని విష్ణుగొల్చెదన్‌, 


ఆది కవీశ్వరాది కవులార్ద కవిత్వ విభుత్వ మొప్పగన్‌ 
ఆదరభావనన్‌ కవనమల్లిరి భారతకావ్యపుంజముల్‌, 
ఆదిమ కావ్యకర్తల గుణాఢ్యుల భక్తిని గొల్తు నెన్నడున్‌ 
నాదగు చిన్ని కబ్బము నవ్య కవిత్వ సుమాంజరీవిధిన్‌! 


భక్తినిధానక్తీర్తనల భావనలాత్మవికాస ధామముల్‌, 

ముక్తి విధాయకంబులవి మోదము గూర్చును భక్త పాశికిన్‌! 
సక్తిని నీపదంబులను చక్కని వైఖరి కావ్య పద్ధతిన్‌ 
రక్తిని గూర్చ జూడుము సురార్చిత శోభిత వేంకకేశ్వరా! 


43 


శ్రీ వకం జేట్ళ్టుర నవభాతం 
శ్రీ వేంకకేశ సుప్రభాత గీతావలి. 
శ్రీ వేంకకేశ సుప్రభాతము 
(పద్యములు : 29) 


రామ! కౌసల్య సత్పుత్ర! రమ్య తేజ! 
తూర్పు దెసయందు తొలిసంజం దోచెకాంతి 
దైవ మాహ్నిక కృత్యముల్‌ తగును జేయ, 
పురుషూర్డూల! లేమ్మయ్య! పరమ పురుష! 


మేలు కొనుమయ్య! గోవింద! మేలుకొనుమ! 
లెమ్ము! గరుడ ధ్వజ! రమేశ! లెమ్ము కృష్ణ! 
లెమ్ము! కమలేశ! కరుణాత్మ! లెమ్ము వరేదీ! 
లెమ్ము! ముల్లోకములకు శుభమ్ము లిమ్ము! 


సర్వలోకైక మాతవు సన్నుతాంగి! 
దేవి! మధుకైటభారి మనో విహారి! 
'ఆన్రితానంద దాయినీ! అమరవినుత! 
భవ్య పద్మావతీ! సుప్రభాతమమ్మ! 


బ్రహ్మ రుద్రేంద్ర వరసతీ (ప్రణుతసాధ్ధి! 
దివ్య చంద్రాస్య! సౌజన్య దృక్తభాస్య! 
వృషగిరీశవాదయవర్తి! విబుథ్‌ వినుత! 
పద్మభూషితాంఘీ! సుప్రభాతమమ్మ! 


సప్రబుషులర్ధి సంధ్యను సంధ్యవార్చి, 
గగనధుని కమలాలను కరములుంచి, 
నెమ్మి పాదపూజల జేయ నిలిచినారు. 
పన్న గా ద్రీశ్వరా! సుప్రభాతమయ్య! 


44 


శ్రీహి 


క 


11. 


త సుధాంకువు 


బ్రహ్మశంభు కుమారేంద్ర (ప్రభృతులెల్త 
మాదు త్రెవిక్రమాది ప్రసాద గాథ 
భక్తి భావనా నుతులను బరగినారు. 
పగటి శుద్ది బృహస్పతి పాడుచుండె. 
పన్నగా ద్రీక్వీరా! సుప్రభాతమయ్య! 


కొద్దివిచ్చిన తామరల్‌ కొబ్బరులను 
పోక మున్నగు మోవుల పొలుపు మిగుల 
పరిమళింప పవనమల్ల. బర్వసాగె. 
పన్నగాద్రీశ్వరా! సుప్రభాతమయ్య! 


మేల్మియౌ గూటి చిలుకలు మేలుకొనుచు 
పళ్ళెరంబుల మిగిలిన పండ్ల దినుచు 
పాయసంబాని లీలల. బాట్‌పాడె. 
పన్నగాదద్రిప్రభూ! స సుప్రభాతమయ్య! 


భవ్యనాదంపు తంత్రీవిపంచి వెలయ! 
పొడె నీయనంత చరిత ప్రతిభ గూర్చి. 
హస్త వాక్పమగ్ర గతుల నమర మౌని 
పన్నగాద్రిప్రభూ! సు ప్రభాతమయ్య! 


భృంగ సంతతి మధువాని ప్రియము మోజి 
రుంకృతీ కృతులొప్పంగ, జన్మరహిత! 
తమ్మి పువ్వుల వెల్వడె మిమ్ముగొల్వ 
బన్నగాద్రిప్రభూ! సుప్రభాతమయ్య! 


గొలయిండను గోపికల్‌ చల్లచిలుక 
కడీలు కడవలు గావించు కేలహమనగ 


"పెరగు పొత్రలన్‌ నినదముల్‌ పెలుచ వెడలె, 


పన్సగా(ది ప్రభూ! సుప్రభాతమయ్య! 


45 


12. 


13. 


16. 


17. 


శ్రీ వోకం జేళ్ళుర్‌ న్యువభాతం 
తుమ్మెదల పిండు నిజకాంతితోడ కలువ 
కాంతుల హరింప రొదడోయు కాహరి యన 
పద్మ సద్మాల శబ్దాలు పరిఢ విల్లె 
పన్నగాద్రిప్రభో! న సుప్రభాతమయ్య! 


శ్రీశ! యిష్టవరప్రద! శ్రీ న్రీనివాస! 

లోక బారీధవ! నిఖిల లోకైక రక్ష! 

శ్రీ రమావాస హృద్వర! చిద్విలాస! 
భవ్య వేంకకేశ్వర! సుప్రభాతమయ్య! 


స్వామి పు పుష్కరిణి మునుగ స్వస్తు లగుచు, 
వేత్ర్‌ తాడన శిరముల వినతు ఫిగేచు 

హర విరించి సనందను లర్థి గొలువ 

వేచి యున్నారు వాకిట - వీమల భక్తి - 
భవ్యవేంకకేశ్వర! సుప్రభాతమయ్య! 


వెంకటాద్రి, గరుడ గిరి, వృషభనగము, 
శేష శెలము, వృషగిరి చెలువు మీరు 

పరమ నారాయణాద్రియుబరగునంచు 
పల్కుదురు. నీవసతి సుప్రభాతమయ్య! 


ఈశ దేవేంద్ర పవమాను లింపు మోర 
ధర్మనైబుతి, వరుణులు, ధన విభుడను 
అనిలుండున్‌ వేచియున్నారు వినతు లగుచు- 
భవ్య వేంకకేశ్వర! సుప్రభాతమయ్య! 


నీదు సంచార సమయాన నియమవిధుల 
గరుడ పంచాస్య శేషాశ్వ గజవరాళి, 
స్వీయ (పభుతాదు లర్దింపం జేరెగడకు! 
భవ్య వేంక కేశ్వర! సుప్రభాతమయ్య! 


46 


శ్రీ హిత సుధాంశువు 


18. 


19. 


20. 


21. 


22, 


23. 


దేవ! సూర్యేందు భౌములు, దివ్యబుధుండు, 
గురుండు, శుక్రుండు, శనియును బరమ భక్తి, 
రాహుకేతు నవగ్రహ రాశివారు, 
దాసదాసాను దాసులై తనిసినారు. 

భవ్య వేంకటేశ్వర! సుప్రభాతమయ్య! 


స్వర్గమోక్షాది కాంక్షల సరకుగొనక 

కల్ప సంభవ విభ్రాంతి కలితు అగుచు 
నీదు పద ధూళి శిరముల నెమ్మి నిడిరి. 
భవ్య వేంకటశ్వర! సుప్రభాత మయ్య! 


స్వర మోక్షముల్‌ కనంబోక సత్యగతులు 
నీదు గోపుర శృంగముల్‌ నెమ్మిగనుచు 
సంతసమున నిల్పిరి నీదు చెంతనుండ, 
భవ్య వేంకకేశ్వర! సుప్రభాతమయ్య! 


పద్మనాభ! జనార్దన! పరమపురుష! 
వాసుదేవ! వైకుంఠీవాస! వరద! 
చక్రపాణి! ఆశ్రితకల్ప! సకల గమ్య! 
న్రీశ! శ్రీవత్సలాంచన! సిష్టరక్ష! 

భవ్య వేంకటేశ్వర! సుప్రభాతమయ్య! 


వసుధ నాయక! శ్రీధవ! వరగుణాబ్లి! 
దేవతాధిక్య జగదేక దీనరక్ష! 
శేషగరుడాది భక్త సం సేవ్యపాద! 
భవ్య వేంకటేశ్వర! సుప్రభాతమయ్య! 


మన్మథుని మించు క్రొమ్మించు మదనమూర్తి! 
(పైయసీకుచ లోలాక్ష! విమల హృదయ! 
నర్మలగుణాఢ్య! పభకరా!నిగమవెద్య! 

భవ్య వెంకటేశ్వర! స సుప్రభాతమయ్య! 


47 


24 


25. 


26. 


27. 


28, 


29, 


శ్రీ బోకంజేళ్ల్ళర్‌ నువభాతం 
మత్స్య, కూర్మ, వరాహముల్‌, మనుజు, సింహ 
వామన, పరశు, బలరామ, వానుదేవ! 
దాశరథి, కల్కి రూపముల్‌ దాల్పితీవు. 
భవ్య వేంకకేశ్వర! సుప్రభాతమయ్య! 


వైదికోత్తము లేలా లవంగములను 
పచ్చ కర్పూర వాసనాభరితమైన 
దివిజగంగాపగ పరమ తీరజలము 
నిండు హేమపాత్రలంాల్సి నిలిచినారు. 
భవ్య వేంకకేశ్వర! సుప్రభాతమయ్య! 


ప్రొద్దుపుట్టెను, తమ్ములు ముద్దులొలికె! 
పక్తులెల్ల 'నెస్వనములం బరిఢవిల్లె! 
పాడుచున్నారు వైష్ణవుల్‌ భక్తి నుతుల! 
భవ్య వేంకొటశ్వర!'న సుప్రభాతమయ్య! 


(బ్రహ్మ మున్నగు సురవరుల్‌, పరమబుషులు 
వర ననందనాదిబిషులు వరలి చెంత, 
పూజకై శుభవస్తువుల్‌. పూనినారు. 

భవ్య వేంకటశ్వర! సుప్రభాతమయ్య! 


సుగుణ సాగర! మాధవ! సురవిభూష! 
భవసముద్ర తరణపా(త్ర! పరమపురుష! 
భక్తరంజన! (శుతివెద్య! భవవిదూర! 
భవ్య వేంకటేశ్వర! సుప్రభాతమయ్య! 


ఎవరు దీని బ్రాహ్మేషు ఘడియల. 
జదువు చుందురు శ్రద్దగ చవులు మిగుల 
నట్టి జనులకు హరిగీతీ యమరంజేయు. 
మోక్ష మిచ్చెడి ప్రజ్ఞాది ముఖ్యవిధుల. 


48 


హిత సుధాంశు 


స్తీ వేంకకేశ్వర స్తోత్రము 


రమణి పాలిండ్ల కుంకుమ రంగువలన 
నరుణ వర్తంబుం గలసియు కరుణహృదయ! 
నీల వర్దాన్‌ మించెను. నీదు తనువు! 
విజయ 'మీగులాక! కమలాక్ష! వేంకకేశ! 


దాత, శివుడు, కుమారాది దైవ తతికి 
మౌళి మణివైతివి పునీతమహితచరిత! 
నరయిండవు భక్తజనులకు సాధురక్ష! 
దయను గావుమ! శ్రీపతీ! ధర్మరక్ష! 


అధిగమించిన పాపాల నాచరించి 
పరమ పాపుండనైతిని పద్మనాభ! 
వేంకకేశ్వర! కరుణింప వేడుచుంటి. 
ముక్తి జూపుమో! దయతోడ భక్తవరద! 


వేంకటాచలాధినివాస! విపుల హృదయ! 
జనుల కోర్కెలందీర్చెడి ఘనత నొప్పి 
వేదతతి. బరదైవాంశ వినుతిళన్న 
పరులనొల్లక నినుగొల్తు 6 ఖబరమపురుష! 


వేణుగానంబు వినుటచే వివశులైన 
గోపికా సహస్రములచే: గూడియాడి 
కూర్మింగూర్తవు. సుఖముల గోపికలకు, 
పరుని నెజబుంగను నీకంటె పరమపురుష! 
వేంకకేశ్వర! రఘురామ! వేదగమ్య! 
దశరథేశ్వరపుత్ర! కోదండ రామ! 
ధైర్యగుణ భూప! లక్ష్మీశ! దనుజహనన! 
వరము లొసయుమ! కరుణాబ్సీ! వారిజాక్ష! 


49 


10. 


శ్రీ వోకం కుళ్ళు నవభాతం 
జానకీ మనోహర హస్త! శౌర్యధుర్య! 
కలువరాయని సొబగారు గాత్రవిభవ! 
రావణాసుర తిమిర విరామ శోభ! 
శరణు రఘురామ! మహనీయచరితచరణ! 


విమల మానస! శ్రీపతీ! విబుధ వినుత! 
సుభగ దేహ! భక్తవరద! సులభసాధ్య! 

దివ్యశర! రఘుకులరాజ!ధీరవర్య! 

భక్తి నుతిజేతు నిన్లూర్చి భానువంశ్య! 


వేంకకేశ్వర! నీకంకు వేరులేరు 
ఎల్లవేళల ధ్యానింతు నుల్లమలర 

నీవె నాదిక్కు! శ్రీహరీ! నిర్మలాత్మ! 
దయం బ్రసన్సు శవగుమయ్య! ధర్మరక్ష! 
నీదు పాదపద్మములను నెమ్మి (జరి, 
"'సేవజేతునుసద్నృక్తి శిరము వంచి 
నిత్యసేవల ఫలమిమ్ము. నిర్మలాత్మ! 
పరమపదవిభవ! వరద! పద్మనాభ! 
దోషములు చేసితిన్నేను దొసంగు మతిని, 
జ్ఞాన హీనుండనై పాపజన్ము డైతి. 
పరమ గతిలేదు! నాకింక; పద్మనాభ! 
పాప పుంజముల్‌ మన్నింపు! భవవినాశ! 
శేషైల శిఖామణి! శ్రీహృదీశ! 


50 


శ్రీ 


ww 


ca 


హిత సుధాంశువు 


3. శ్రీ వేంకకేశ్వర ప్రపత్తిః 


లోకమాతవు, శౌరి(పేమైక సతివి, 

విభుని వక్షాన నెలకొన్న విమల మతివి, 
విష్ణు నోర్చును బోషించు విబుధ నుతవు, 
పద్మభూషిత పల్లవ పాణీయుతవు, 

కమల నిలయవు' కరుణాది విమల గుణివి. 
వేంకకేశ్వరీ! నినుంగొల్తు! విశ్వమాత! 


శ్రీధర! కరుణాబ్ది! కృత విశేషలోక! 
సర్వగుణ సమర్త విభవ! సాధురక్ష! 
సర్వలోకైకదేవ! వీశాలహృదయ! 

నీశ! నీపాద శరణంబుం జేరంగొలుతు. 


దేవ! అనాపు రార్పిత దివ్యపుష్ప 
పరిమళంబులు మదింగూర్చ పరిమళింప 
సంతతంబు మనోహర సౌమ్యమైన 

శ్రీశ! నీపాద శరణంబు. జేరంగొలుతు. 


విచ్చి కుంకుమ కాంతులు వెడలు తమ్మి 
పొలకువలు, గూర్చు నీపాద భూతి శోభ 
సారస సమానమని చెప్ప సాహసంబె! 
శ్రీశ! నీపాద శరణంబు జేరంగొలుతు. 


భవ్యమైనట్టి రేఖల పరిఢ విల్లు 

ధ్వజ సుధా కలశచ్చత్ర వజములను, 
నంకుశంబును, బద్మంబు నమరతరులు 
శంఖచక్రాది సొభాగ్య సరళినొప్పు 

శ్రీశ! నీపాద శరణంబు డోర గొలుతు!! 


51 


10. 


శ్రీ వోళం మేళ్ళర నుదభాతం 
చెన్నులీను పాదతలాల చిత్రకాంతి 
గరుడపచ్చల రాగాలు (గమ్ము కొనియె. 
బాహ్యపాదద్యుతుల్‌ మించె భవ్యకాంతీ- 
ఇంద నీలపు కాంతుల నెల్ల లెలిచె. 
చరణ నఖశోభ మించెను చేంద్రశోభ. 
శ్రీశ! నీపాద శరణంబు(జోర (గొలుతు. 


చిగురుశేతుల శ్రీదేవి చెలిమి నొత్తు 
కందు నను భీతి చరణాలు కంసహనన! 
సాకుమార్యంబు నుడువంగ(జాల సుభగ! 
శ్రీశ! నీపాద శరణంబు జేర (గొలుతు! 


శ్రీయు, భూ, నీళ దేవులు సేవజేయ 
సతుల కరపల్లవారుణ స్పర్శవలన 

అరుణవర్ణాన “విలసిల్లై చరణయుగలి, 
శ్రీశ! నీపాదీ శరణంబు జేర గొలుతు. 


ప్రత్యహంబును సేవింప భవ్యులైన 
వేధ, శంకరాదులు నిన్ను వేడవచ్చి 
రాజిత కిరీటరత్స నీరాజనమున 

వందనాలిడిరి శిరాల సుందరముగ. 
శ్రీశ! నీపాదశరణంబు జేర గొలుతు. 


నియతి “విషోఃపదే పరమ" యని నుడువ 
“మధ్వజఉత్సోనా శ్రుతి నొప్పె మహితనుతుల 
చేత జూపుదువివె యంచు చిద్విలాన! 

శ్రీశ! నీపాదశరణంబు జేర గొలుతు. 


నరుని సారథ్యమందునె శరణమొంద. 
చేత చరణముల్‌ జూపెడి శేషయన! 
నేటికిని "శరణం|వ్రజ" నీతిజాటు 
శ్రీశ! నీపాదశరణంబు జర గొలుతు. 


52 


శ్రీ హిత సుధాంశువు 


12. 


13. 


నాదు శిరమందు కాథియు మొద మిగుల 
దుర్గమారణ్య శేషాద్రి దుర్గములను, 

వేద శిరముల, యోగీశ హృదయములను, 
సమముగ మోపి గాచిన సరళగతులు, 
శ్రీశ! నీపాదశరణంబు జేర గొలుతు. 


వాడని విరుల భువి (జల్ల వరలినట్లు 
వేంకటాద్రిని భూషించు విధిని నెగడి 
మదికి కంటికి నింపును ముదము గూర్చు 
శ్రీశ! నీపాదశరణంబు. జేర గొలుతు. 


ప్రేతి సేవించు భక్తుల పెన్నిధియన, 
తల్లిపొలిండ్లు శిశువుల దనుపురీతి, 
తుల్యమై పరస్పర సౌమ్య దోహలమగు 
శ్రీశ! వీపాదశరణంబు. జేరంగొలుతు. 
సాధుజనసేవ్య సందీప్త చరణపద్ము, 
మోహ సంసార తారక ముదిత నేత్రు, 
సౌమ్యజామాతృముని చేత గమ్యమైన 
శ్రీశ! వీపాదశరణంబు డోర గొలుతు. 

శ్రీశ! నీవుజూ'పెడి ముక్తి సిరియుజూప్ప- 
పొందం గోరిన నినుతానె పొదువు కొనంగ, 
చెలంగు చుండెడీ శ్రీలక్ష్మి చేరి కూర్మి 
సద్గుణంబుల నొప్పు వృషాద్రి నాథ! 
నిన్నె సేవింప నెంచెద నీరజాక్ష! 


53 


త్రీ పోకం కేళ్టురో నువభాతం 
శ్రీ వేంకటేశ మంగళాశాసనము. 


సర్వకల్యాణ గుణనిధి సదయునకును, 
హరికి, కమలాపతికి, శరణారి ఖనికి, 
వేంకటాచలవాసికి, విశ్వపతికీ, 

సర్వజయ మంగళం బగు నుర్విపతి8! 
సకల లోకాల నేత్రమా సత్యమూర్తి, 

శ్రీ రమాలోల నయన విశిషగతుయడ, 
అర్జిజనకల్పమభిరాముండచ్యుతుండు, 
మాధవుడు సర్వమయునకు మంగళంబు! 


సిరుల నొప్పెడి శేషాద్రి శిఖర వసతి 
మంగళాభరణంబుగ మసలు తండ్రి, 
పాద పద్మ భూషిత భవ్యహరికి, 
మంగళావాస వరదునకు మంగళంబు. 


సర్వ సౌందర్య సకలాంగ సంపదలను, 
జనులనెప్పుడు సమ్మోహ జలది ముంచు 
వేదవేద్యుడు, న్రీహరి, విశ్వపతికి, 
విష్ణుమూర్తి కి మంగళ విజయగితి! 


నాశ రహితు(డు, నిరోషి నగధరుండు, 
సచ్చిదానంద చిత్తుడ, సత్యపదుడు, 
చక్రి, సర్వాంతరాత్ము (డు, సాధునుతు (డు, 
విష్ణువరునకు మంగళ విజయగీతి! 


సహజ సర్వజ్ఞ శక్తుల సత్యమూర్తి, 
సర్వమునకు, * పథము డైన శౌర్యధను డు, 
సులభుడు, సుశీల నిలయుండు, సుందరుండు, 
మహిని గాచిన హరికెప్ష మంగళంబు! 


ద్‌శీ 


శ్రీ 


11. 


హిత, సుధాంగువు 


బ్రహ్మ రూపాన వెలుగొందు పరమగురు డు 
పూర్ణకాముండు, పరతత్త్వ పుణ్యమూర్తి, 
విపుల పరమాత్మ రూపుండు, విష్ణుమూర్తి, 
మత్స్యమూర్తికి, హరికిదె మంగళంబు! 


కాలతత్త్వ పర్యంతము. గనినంగాని 
ప్రాణికోటికి! సంతృప్తి ఫలముగలదె! 
అమృత సద్రూప శ్రీకర! అమరవినుత! 
భక్తకల్ప! మంగళ మిదె భవవిదూర! 


సతతమును గొల్బు భక్తాగ్ర వితతి కెపుడు 
పరమ శరణంబె యంచును పాదయుగరి 

హస్త సంజ్ఞను దయం జూపు నచ్యుతునకు 
మంగళము వేంకటపతికి మంగళంబు! 


కరుణయను తరంగామృత పరమనదిగ 
నీతలంబిడు కడకంటి సేవనమున 
విశ్వమంతయు. దడిపిన విమలునకును 
మంగళం బిదె! శౌరికి మంగళంబు! 


అంబరాది విభూషణా లమరియుండు, 
దివ్య మంగళ శోభిత దేహునకును, 
సర్వదోష నివారణ సదయునకును 
మంగళం బగు గాక! జై! మంగళంబు! 


రమ్య వైకుంఠ పురవాస రక్తినుడిగి 
స్వామి పుష్కరిణి తటిన్‌ సరసగతుల 
రమను లీలల రమియించు నమరమణికి, 
చక్రధరునకు మంగళాశాసనంబు! 


ర5్‌5్‌ 


14. 


1. ఉ|| 


2. ఉ|| 


3.4! 


శ్రీ వోకం చేళ్టుర నుద్రఖాతం 
సర్వ లోకాల, వేదాల, చదువులందు, 
భక్త హృదయాల పాండిత్య పదములందు, 
రమ్య జామాతృ హృదయాన రమణ నుండు, 
చక్రధథరునకు మంగళాశాసనంబు! 


మంగళాశాసనము. జేయు మాన్యులకును, 
గురుగణంబుకు పూర్వసద్గురువులకును, 
సర్వజనముల పూజల సరవింగనిన 
చక్రధరునకు మంగళా శాసనంబు! 

శ్రీ వేంకమేశ సుప్రభాత అనువాదము పరిసమాప్తము 


ఓం లక్ష్మీ నారాయణాయ నమః 


నివేదనము 


శ్రీ రమణీ మనోరమణు, శేషగిరీశు, నురాఖి సన్నుతున్‌, 
భారత వీర ధర్మవిదు, భక్తజనావన కల్పశాభఖియున్‌, 
నీరజలోచనున్‌, వరమునీశ్వర సేవిత పాదపద్మునిన్‌, 
సారమతిన్‌, నుతింతు మనసారగ వేంకట సార్వభౌమునిన్‌. 


ఆలను గాచినట్టి సరసాంచిత లీలల నొప్పు శ్రీపతీ! 
పాలసు వంశనాశక విభాసుర ధర్మ పదాంచి తాధిపా! 
శీల విరాజతంబు రస సేవిత సాహితి జక్క నొప్పుగా 
బాలనజేయుమయ్య! మము: బాయనిరక్తిని వేంకకేశ్వరా! 


లోకములెల్ల నుల్లసిలు లోకజనావన! కంస మర్దనా! 
వాకొన జాలనయ్య! హరి! వైరి గణంబుల జృంభణంబులన్‌ 
వీకను వారి నొంపగను వేగమ కావగరావ! శ్రీకరా! 
మాకిక ముక్తి నీయవ! రమాధవ! భక్తజనావనాధిపా! 


56 


శ్రీ హిత సుధాంశువు 


4. 


5, చ!! 


6. ఉ|| 


1.శా!! 


శ్రీ లక్ష్మీ హృదిచోర! దివ్యవినుతా! శేషాద్రి శృంగాధిపా! 
లీలా మానుష విగ్రహా! మహిత సంలీలాత్మ విద్వత్ర్రభా! 
కాలజ్ఞత్వ విధాన సచ్చరిత నాకాధీశ! సంపూజితా! 
సాలరికార! వికాస! వేంకటవిభో! సదృక్తి నినొల్పెదన్‌! 


సరస కథాప్రకార సవిచార ప్రవర్తన నర్తనాన్వితా! 
పరమ రమాహృదీశ్వర ! విభాసుర దివ్యమహేశ్వరార్చితా! 
కరము వినమ్రతన్‌ గొలుతు కర్మములన్ని (టిబాపి కావవే! 
వరముని భక్తదాసగణ వందిత సత్ర్త్వవిభుత్వత్రీహరీ! 


నిర్మల మానసాంబుధి వినీతి విరాజిలం గోరు మమ్ములన్‌ 
ధర్మ పథంబు లెప్పు వసుధన్‌ జయసంపద రాజిలన్‌ ప్రభూ! 
మర్మములెల్ల జెల్పి' మము మానిత మార్గుల గాగ జూడుమా 
కర్మలు ధర్మ మార్గములు గాంచంగ బోధనలన్‌ సుధీస్తుతా! 


శ్రీ వేంకకేశ నక్షత్రమాల 


శ్రీవత్సాంకిత! శేష్రైల నిలయా! శ్రీ పద్మినీ వల్లభా! 

గోవిందా! సుజనావనా! మురహరా! గోపాల సద్భక్తి నిన్‌ 
సేవించన్‌ మది నెంచి పద్యరచనన్‌ చెన్నాందు భావాలతో 
గావ్యంబున్‌ రచియింపం బూనితి నిదే కారుణ్యమున్‌ జూపవే! 


అలనాడు దేవతాలార్హనాదము తోడ 
రక్కసు తొనరించు రగడ దెలుప 

మత్స్యాది మూర్తుల మార్చుల భువిజొచ్చి 
ముష్కర సంతతి మొదలు దుంప 

పనిబూని జగతిని బాలింప దయతోడ 


57 


గీ!! 


3. సీ! 


గీ! 


శ్రీ వోకంకేళ్ల్ళుర్‌ నుభఖాతం 
అవతరించితి వీవు అబ్బనేత్ర! 
నీదు దీక్షను గాంచి నిర్ణరు లెల్లరు 
నీరాజనము నీకు నెమ్మి నీయ 


సోధుజన తోష! దివిజారి సన్నుతార్య! 
భువిని పాలించు చున్నావు భువనవంద్య! 
వందనంబులు ఎఉేకొను వరముకుంద! 
విజయ మొసగుమా! దయతోడ వేంకకేశ! 


శేషాద్రి నిలయ నీ సేవలుజేయగ 
సద్బకి నినుజేరు సయమములను 
మోసముల్‌ జేతురు మూర్చులు కొందరు 
తీర్థుల రక్షింప తెజయ గనుమ! 
ఎజి గ" యుందువు నీవదెట్టి మూర్లుల నైన 
చక్కంయేయుము వారీ చనువేతోడ. 
కాలమహిమ చూడ కలికాల మియ్యది 
ధర్మహానిని నేను దాచలేను. 
చెప్పుకొంటిని నీ యొక్క శిశువు నగుట 
ముష్పులెల్లను బాపుమా! ముక్తి దాత! 
ఆర్హజన కేల్పమైనట్టి ఆర్హవంద్య! 
ఆదరంబున (బోవుమా! అమర వినుత! 


4. మ॥| తిరుచానూరున నుండు వేంకట నతీ ధీయుక్తి నిన్నెప్పుడున్‌ 


పరమానందవిధిన్‌ భజింతు నుమతిన్‌ పద్మావతీ (బోవుమా! 
సురలెల్లన్‌ వినుతింప లక్ష్మివగుటన్‌ పొంపొందు శ్రీ వేంకకేు 
శ్వరు విష్ణున్‌ బతి (గాగ నెన్నితివహో!వాత్సల్యసంధాయినీ! 


58 


శ్రీ హిత సుధాంశువు 


5. చ॥! 


All 


7. ఉ|| 


8. ఉ|| 


తిరుపతి శెలమందు నతిదీక్రను వాసముజేయు శ్రీపత్తీ! 
కరమరుదైన వైభవము కన్నుల పండువ గూర్చు వేడుకల్‌ 
జరుగుచునుండు 'నీకెపుడు సజ్జన పోషక వేంకకేశ! శ్రీ 
కరమగు నీ మహామహిమ లెంచుచు నంజలి డోతుమాధవా! 


పచ్చనౌ నీపుర ప్రాంతమ్ము లరయగ 
పన్నగేశుని రూపు బయలుపడియె. 
నీలమౌ నీ రూపు నెమ్మితోం గాంచగ 
వెన్నుడంచును నాకు విశదమయ్యె. 
ఆభరణంబులు నారయ మదినాకు 
శంఖ చక్రాదుల శంకతీరె. 
పద్మావతీ దేవి పరికింపంగ నాకు 
విష్ణుపత్నిగ నాకు విశదమయ్యె, 
చిత్ర మియ్యది నీ మాయ శేషశయన! 
భక్తులెల్లరు గోరెడి ఫలము లీయ 
చెలంగి యున్నావు తిరుమల క్షేత్రమందు. 
వినుతి జేయుదు నిన్నెప్మ వేంకటేశ! 


(వ్రాయగ. బూనితిన్‌ గవిత వాసవవందిత! వేంకటేశ్వరా! 
తీయని భావసద్రచన దిట్టతనంబది కల్గుకెన్నడో? 

వేయి విధంబులన్‌ వినుతి వేడుక లొపె ప్పెడు కొన్ని పద్యముల్‌ 
వ్రాయంగం జూడుమా! దయను భక్తు లం గాచెడి వేంకటేశ్వరా! 


అరయ కుంటి నీ మహిమ నర్మిలి వేంకటరాయ యైన నీ 
కారుణిక స్వరూపమును గాంచుచు (వ్రాసెద భావబంధముల్‌ 
తీరని భక్తితో వరద! తీయని యూహల నందజేయుమా! 
శ్రీ రమణీయ శోభలను శ్రీపురి నొప్పెడి వేంకకేశ్వరా! 


59 


ఎఅవోదనము 

9.॥ లోకపు నాటకంబున విరోధి విలుంఠన ససూత ధారివై 
లోకము లన్నిటన్‌ దిరుగు లోక జనావన కంసమర్షనా! 
ప్రొకెను నీ మవాత్త్వము శుభాన్విత దృక్కుల విశ్వమంతటన్‌ 

వా కొనజాల! నీ మహిమ వారిజనాభ! భవాబ్దిందేల్చుమా!. 


10 ఉ|| వాసుకియైన నీ మహిమ వాకొనజాలడు సర్వమున్‌ ప్రభూ! 
వ్యాసము రీతి నీచరిత వ్రాసెద నిప్పుడు చిన్ని మాటలన్‌ 
గాసిని బాపి నీ నిసుగు గావవె? మొక్కెద. ధూర్తసంహరా! 
డోనము లన్నిటిన్‌ దొలంచి దుఃఖము బాపుము. వేంకకుశ్వరా! 


11.ఉ|॥ నాటక సూత్రధారి వని నారదుడెల్లడ పాడుచుండుటన్‌ 
నీటగు నీ కథల్‌ దెలిసె నిర్మల భక్షులకెల్ల "కేశవా! 
ఏటికి మాధవా! కదల కిట్టుల నుంటివి! పర్వతంబునన్‌ 
పాటుల 'జూచిమమ్ము దయం, బాలన జకోయుము. వేంకకేశ్వరా! 


12. ఉl|ఆకటనుండు నీ సుతుల హా యను నాదము లాలకింపవే 
ప్రాకట భక్తిగొల్బు మము పాపము లన్నిట నుండి గావవే! 
' శ్రీకరమైన నీ భజన జేసెడి దీనుల బాధం దీర్చవే! 
నీకిదె “వందనం బిడెద నెమ్మిని గావుము, వేంకకేశ్వరా! 


13. ఉ|| ఉత్సవ వేళలందు జనులుత్కట భక్తిని యాత్రలందునన్‌ 
కుత్సిత బుద్ది కొల్లరగగొను క్రూరుల నొంతువు ధర్మరక్షణన్‌ 
వత్సలతన్‌ నీతులను పాయక? గాచెది నాకసన్నుతా! 
ఉత్పుక బుద్ధి నిన్గాలుచు నున్నతి నీయవ! వేంక టేశ్వరా! 


14. ఉ|శ్రీపురశ్రైలమందు నొకచెంతను పుట్టును నుండి నట్టి నీ 
రూపునుగాంచి దుగ మిడి ప్రోచెడి గోవును గొట్టినట యా 
గోపుని శాపతప్తునిగో కూర్చియు వానికి ముక్తి క. తౌ 
పాపుల గాచు నీ చరిత పావన మైనది వేంకకేశ్వరా! 


60 


శ్రీ హిత సుధాంశువు 

15 ఉ॥ భక్తుల బాధలన్‌ తొలగ పాయని భక్తిని మొక్కులీయగన్‌ 
యుక్త ములైన వారి కురులొందుచు తృప్తిని బొందెదయ్యనీ! 
శక్తిని వారి ముప్పులను చప్పున నూడ్చెదవయ్య! శ్రీహరీ! 
భక్తుల కేశముల్‌ బడసి భద్రము లిచ్చెడి వేంకటేశ్వరా! 


16. ఉ||దీక్షను బూని దేవతలు దీపిత కీర్తనం బూజశేయగన్‌ 
దక్తుండవై భువిన్‌ బొడమి ధర్మము నుద్దరణం బొనర్చితా 
అక్రయమందె వంశము నిశాటుల బాధలనుండి నీదయన్‌ ' 
పక్షిగణీశవాహను.డ! భక్తి నుతింతును. వేంకకేశ్వరా! 


17. ఉ||నీలి మెజుంగులన్‌ వెలయు నిశ్చల రూపున రత్నశోభలన్‌ 
పూలసరంబులన్‌ చెలగ పూజల మంత్రములందుచున్‌ సదా 
మేలగు వస్త్రముల్‌ బడసి మించుల మించెడి శ్రీ మనోహరా! 
పాలనం జేయుమయ్య! మము పాపములన్ని తొలంగ మాధవా! 


18. ఉ|| సప్తమ శైలమందున ప్రసారిత శోభల ముక్తిదాతవై 
ఆప్పుల కల్పకంబవయి యాలయ మందున దివ్యమూర్తివై 


Eo శస్సులన్‌ వెలయు భక్తజనార్చితపాదవైభవా! 
ప్పమ శ్రైలవాస! నిను సన్నుతి. జేసెద. వేంకటేశ్వరా! 


EE 


19. ఉ||వేడుక లొప్పు నీవసతి వీక్షణ భాగ్యములందగన్‌ జనుల్‌ 
వేడుచు కష్టమెంచకయె వేగిరపాటున పర్వతంబులన్‌ 
పాడుచు నాడుచున్‌ గడచి పాప వినాశు డవైన నీపురిన్‌ 
గూడుదురయ్య! నీ పొబగు గూర్చెడి మూర్తిం గనంగ శ్రీహరీ! 


20. ఉ|| వేంకటరాయ నీస్తవము వేంకటమౌను నిజంబు మాధవా! 
పంకజనాభ! నీ పదము (ప్రాభవ మిచ్చును భక్తపాళికిన్‌ 
గొంకక గొల్బు వారలకు కోటి యుగంబుల సౌఖ్యమబ్బు శ్రీ 
వేంకటరాయ! నిన్గాలుతు వేయి విధంబుల! వేంకటశ్వరా! 


61 


శీ హోం డళ ళల నక్షతమాల 

21. ఉl|గంటల శబ్బముల్‌ ఖలుల గర్వములెల్లను బాటి(దోలగన్‌ 
మింటను నుండు దేవతలు మిక్కిలి భక్తిని మేలు కొల్పగన్‌ 
తంటలు మాన్పగన్‌ త్వరగ దక్షత నందుమ!. సాధు పోషకా! 

కంటికి రెప్ప పోల్కి మము: గావగజూడుము! వేంకకేశ్వరా! 


22. ఉ||ఆదియుగంబు నుండి యిల నాదర దృక్కుల రక్షణంబుకై 
వేదము లన్నిటిన్‌ వెదకి వేధకునిచ్చిన వేల్పు నీవెగా 
మోదము తోడ నీకు కయి మోడ్పుల మొక్కెద విశ్వదర్శనా! 
సాదర భావముంచి నను చల్తనిచూపులంబ్రోవుమా! హరీ! 


23. ఉ!!|రావణహంతకున్‌ సమరరంగమునందున సంహరింపవే 
గోవుల: గాచుచున్‌ కొలని క్రూరపు కాలియు గర్వమూడ్చవే 
భావజ వశ్యలౌ చెలుల పండువు గూర్చవె గోకులంబునన్‌ 
కావరు లౌ కుమార్లులను గాసిని బెట్టవె! వేంకటేశ్వరా! 


24. ధ్రువకోకిల!! పరమపొరుష! రాక్షసాంతక భవ్యకీర్తన శ్రీ కరా! 
వరమునీశ్వర! యాగరక్షక! వందనంబుల గొల్బెదన్‌. 
కరుణతోడను సూనుడొనను గావజూడుము శ్రీహరీ! 
తిరుపతీ! పురశైల వాసుడే! తీర్చీదిద్దుము శ్రీహరీ! 

25. ఉత్సాహ॥ శ్రీకర నిను నుతి యొనర్తు శిష్టకవిత నందగన్‌ 
నాకవాసవినుత నిన్ను నా కృతితతిం గొల్ఫెదన్‌, 
శ్రీకరా! భవాబ్దిందేల్చి సేవ కాళిం బ్రోవుమో! 
వాకొనెదను. వేంకటేశ! వరములిమ్ము! మాధవా! 


26. ఉ|హాయిని గూర్చునీ విమల యాక్ళతిం గాంచుచు (వ్రాయ రగల్షితిన్‌ 
పాయని భక్తి పద్యముల భాగ్యుండనైతిని, మోదమందీతిన్‌ 
తోయజనాభీ! నీ మహిమ దుర్జన సంతతి రూపు మాపెడిన్‌ 
వేయి విధంబులన్‌ గొలుతు వేంకటరాయ! వినమవాక్కులన్‌ 


62 


శ్రీ హిత సుధాంశువు 

27. పంచ చామరము || 
జనర్హనా హరీ! పునీత సాగరా! శుభంకరా! 
అనాథ రక్షకా! కుమార్గ హంతకా! సివంకరా! 
అనారతంబు వేడు నీదు అర్చకుని క్షమింపుమా! 
వినూత్న పద్యముల్‌ రచింప వేంకకేశ! చూడుమా! 


1. ఓం మంగళమ్‌ గురుదేవాయ మహనీయ గుణాత్మనే 
సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళమ్‌ 


2. మంగళమ్‌ శ్రీకురుక్రేత్రే రణక్షోణీ విహారిణే 
పార్పసారథి రూపాయ గీతాచార్యాయ మంగళమ్‌॥ 
ఓం తత్‌ సత్‌ 


63 


శ్రీ వోకం జేళ్చ్ళుర నక్షతమాల 


ఓం నమో సాయినాథాయ 
నీ హీతసుధాంశువు. 


తృతీయార్హము 


షిరిడి ఆరతులు 


మరాఠీలోని 
ప్రమేయా అష్టకాశీ కీర్తన. 


కృతికర్త 
శీ శభ జగదీళ్ళురో భవ్భు శాస్ర | 
1908 ఢౌవణ మాసము ఆధారముగో.” 


ఆంధ్రానువాదము 
ఎద్ధాన్‌ ముబ్బేలి శ్రీరాములు రౌడ్డ, 


64 


హిత సుధాంశువు 

ఓం నమః శ్రీసాయినాథాయ 
గోదావర్యాః ప్రవాహో విలసతి యదుదక్‌ పార్వతో యోజనైకమ్‌ 
ప్రాదుర్పూత్వా౭_ఇత్మ భూత్యా౬నిశ జనితమ హే శీలధీక్షేత్రధామ్ని 
సర్వజ్ఞాతీయ వృందైర్వివిధ జనపదా దాగతైస్తూయ మానః 
పూర్ణబ్రహ్లైవ సాక్షాద్విజయతి భువనం పావయన్‌ 'సాయినాథః॥ 


(౮ 


గోదావారి నది కుత్తర భాగముననొక యోజన దూరమున 

నీలది (షిరిడి) అను క్షేత్రమున ఆత్మెశ్వర్యముతోసర్వజ్ఞానుల చేత 

వివిధ భక్తులచేత స్తుతింపశుడుచున్న పూర్ణబ్రహ్మ స్టోరూపుడగు 

వ్తీ సాయినాథుడు సాక్షాత్కరించి భూమండలమును పావనము 

చేయుచున్నాడు 

pen ఏకాదశ సూత్రములు. 

1. ప్రవేశము సర్వదుఃఖ పరిహారకము. 

2, లైన నేమి” పేదలైన నేమి ద్వారకామయి (ప్రవేశ 
జ సుఖసంపదలుజొందంగలరు 

3. ఈ భౌతిక దేహానంతరము నేనప్రమత్తుండను. 

4... నాభక్తులకు రక్షణంబు నా సమాధి నుండియే వెలువడు 
చుండును; 

5. నా సమాధి నుండియో నా కునుష్మ శరీరము మాట్టాడును. 

6. నన్నాశ్రయించిన శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా 
కర్తవ్యము. 

7. నా యందెవరి దృష్టియో వారియందె నా లక్ష్యము. 

8. మా భారములను నా పై బడవేయుడు. నేను మోసెదను. 

0. నా సహాయము గాని నా సలవోను గాని కోరిన తక్షణమొనంగ 
సంసిద్దుడను. 

10. నా భక్తుల యింట లేమి యను శబ్దమే పొడనూపదు. 


11. నా సమాధినుండియే నేను సర్వకార్యముల నిర్వహింతును. 


65 


శ్రీ వోకంకేళ్చుల నక్షతమాల 


కృతికర్త 


ముజ్బుబాల జల్లు మహాత్ము ముద్దుమాట, 
తల్లిమీది వెన్నముద్ద! మా తండ్రి మనసు. 
పుడమి నిబ్బర మురమొప్పు కడిది వేల్పు. 
శాంతిబాటకు నెలవైన సాయింగొలుతు. ౧ 


ఇమ్ముగ వెలయు ముచ్చేలి యింటివారు 

వర చినక్క చెంగారెడ్డి భవ్య గుణులు. 

ధర్మ వర్తన జనె౭డి యౌదంపతులకు 

సుతులు మువ్వురు మజియొక సుతయు: గలదు. ౨ 


నల్వురందున శ్రీరామనామ సుతు 

విమల బోధముపాధ్యాయ వృత్తి నాది. 

మా నివాసము గాజులమండ్యమనెడి 

స్వర్ణముఖినదీ సన్నిధి సత్సురంబు. 3 


వేంకటాచలపతి సేవ విశదపజచి 

సాయి కాగడా హారతుల్‌ సంతరించి 

విఘ్న నాయక శతకంబు విమల మతిని 

ప్రాయందొడశగితి శ్రీపతి పాయిదయను. అ 
విద్యాన్‌ ముబ్చౌలి శ్రీరాములు రెడ్డి, 


66 


స్ట 
శ్రీ షి 


త సుధాంశువు 


(a 


అంక్‌ితయు, 
శ్రీ కాగడా ఆరతులు 


చ్చిదానందమూర్తి శ్రీ మన్నారాయణాంశావతార మూర్తి 


ర్జిసాయి బాబా పాదారవిందములకు మనసార సమర్పితము. 


ఊరు పేరు లేనట్టి పకీరు సాబు. 

షిరిడి నేల వరాలిడు తిరిపిగాడు. 
దాససేవాంకితోదాత్త ధర్మమూర్తి. 
పలుకులందున తొలినుడుల్‌ కొలువు. దీరు 
సద్యశోకాంత జయసాయి చంక బిడ్డ! 


సృష్టి కారణ సంస్టిత శేష శయన! 
సారిబశివ! సాయి! గురుదత్త! షణ్ముఖాంశ! 


భక్తజన సర్వ సంతాప భంజనాత్మ! 
హారతీ కృతి దేవ!నీ కంకితమ్ము! 


విద్వాన్‌ ముచ్చేలి శ్రీరాములురెడ్డి 


67 


తే|గీ! 


తే|॥|గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ!! 


తే|గీ॥ 


శ్రీ విరి కాగడా వోరతులు 
ప్రార్తన 


ఓం నమో వినాయక దేవ! ఓం స్వరూప! 
ఓం [పణవమూర్తి! సాయీశ! ఉజ్బ్వలాత్మ! 
ఓం త్రిమూర్య్యాత్మ! సర్వేశ! ఓం బుధాయ! 
ఓం నమః పరమాత్మనే! ఓం శుభాయ! 1 


సర్వ విఘ్నాల తొలగించు సదయమూర్తి! 
చదువుసంధ్యల వెలయించు సాధురక్ష! 

భవ్య తారక హృదయాత్మ! దివ్య పురుష! 

పాహి మాం! సాయి! విఘే ఘ్నేశ! భర్త రక్ష! 2 


భారతీదేవి! సంగీత శారదాంబ! 

వేదసందీప్త తేజస్వి! విధు శుభాంగి! 

సర్వ కార్యాల జయమిమ్మ! సరసిజాక్షి! 

ఆయురారోగ్య భాగ్యాల! నరయుమమ్మ! 3 


సర్వలోకాల సతతంబు యిర్వినట్టి 

దివ్య తేజస్వి! అచ్యుత! దివిజవినుత! 

వేంకటేశ్వర! కలియుగ విపులతేజ! 

నీదు పాదాల సేవింప నెమ్మి గనుమ! 4 


అవతరింతువు లోకాల నరయు బుద్ది. 
యుగయుంగబుల (ప్రజ గావ జగతిలోన 

నీదు మాయల తెలియంగ నెవరి తరము? 

వందనాలివె శ్రీహరి! వరద విభవ! ర్‌ 


68 


శ్రీ హిత 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ! 


తే॥/గీ॥ 


త్ర॥గీ॥ 


సుధాంశువు 
శ్రీ షిర్డి సాయినాథుని వృత్తాంతము 


శ్రీకరంబైన షిర్డిని చిన్నినాట 
వెలసినాడొక బాలుండు విభవ విధిని, 
అతని జన్మకు కారకు లరయలేము. 
చిరుతనాటనె సంపూర్ణ చిద్విలాసి. 


అచట ఖండోబ మందిర అర్చకుండు 
"'సాయి'యంచును స్వామిని సన్నుతింప 
సాయి నామమె తిరమయ్యె సాధువునకు 
శ్రీకరంబైన సాయిబా చెలగె మిగుల. 


భక్తి భుక్తికి. నెలవైన భవ్య షిర్డి 
సాయిబాబా నివాసమై సాగె సిరుల. 
నింబ వృక్షంబునీడను నెజపె తపము. 
దివ్య గురుస్తానమని యెంచి తేజమొలుక. 


జీర్ణమౌ మసీదున చేరి చిన్మయుండు 
దివ్వెలన్‌ వెలిగింపగ దీక్షం బూని 
భిక్షమెత్తును నూనెకై ప్రీతి జనుల. 
నీట వెలిగించె దీపాల నిండుమతిని. 


ఇట్టి మహిమలు వెలుగున నుట్టిపడుచు 
సాయిబాబా ఫకీరుగ పాగెనంత. 

సర్వమత సమతాభావ చతురుండగుచు 
చాకు జనులకు సద్గుణ సరణి విధుల. 


69 


10 


శ్రీ విరి కాగడా నోరతులు 
తే॥గ॥ హృదయగతమగు దివ్యుం డై సదయమతిని 
వివిధ రూపాల విలసిలె విభవుంగుచు 
రామభద్రుని రూపాల '(పేమమోర 
భక్త మందారు(డౌచును పరిఢవిలై. 11 


తే[[గీ[॥ ద్వారకావాసి దత్వావతారు(డనగ 

ప్రణుతి కెక్కెను సాయిబాబా విభూతి 

సాయిబ్రహ్మ సమాధియై సౌరులొలుక 

“కొంగు బంగారమయ్యెను" కోటి (ప్రజకు. 12 
తే॥[గ|॥ మంగళంబగు శ్రీసాయి మహితునకును 

సర్వమంగళ కరునకు సాయికెపుడు 


నిత్యమంగళ మగుగాక! నిపుణమతికి 
మంగళంబగు సాయికి మంగళంబు. | 13 


70 


శ్రీ హిత సుధాంశువు 
ఓం నమో సాయిబాబాయ 


ముతదొర మనవి: 


ఒక్కొక్కప్పుడు మహనీయుల జన్మవృత్తాంతాలు తెలియకనే 
పోతుంటాయి. కొందజివి తెలిసిన వారి బాల్య దశకు తదుపరి 
పరిణామ దశకు ఎంతో తేడా యుంటుంది. విచిత్రమేమంటే 
అంతుపట్టని జీవనం సాగించే వారి మహిమలు సామాజిక 
ప్రయోజనాత్మకమై యుంటాయి. అవి అనితర సాధ్యములు. వానిలో 
ఎట్టి దైవశక్తులు దాగియుంటాయో సామాన్యులకగమ్యము. 
అనంతమైన దయాపరమైన వారి గొప్పతనం చెప్పలేని భగవదంశ 
స్పోరక మగును. వీరు లోకులచే జీవితకాలంలోనే గాక వారి 
సమాధి-అనంతరం గూడ పూజింపయుడుతారు. అర్థికోటి యార్తిని 
పోగొట్టుచుంటారు. అట్లనుటలో నతిశయోక్తి లేదు. అది సత్యం, ' 


అట్టివారిలో శ్రీ షిరిడి సాయిబాబాను ఎఖు(గని భక్తులుండరు. 
“పువ్వు "పుట్టగానే పరిమళించును గదా!" బాబా బాల్యము 
విచిత్రమైనది. ఆ మవానీయు (డు పుట్టినది తెలియదు. కాని మెట్టినది 
మహారాష్ట లోని షిరిడి అను క్రేతమందు. బాలఫకీరు నివాసము 
షిరిడి యందలి యొక మసీదు. షిరిడిసాయి (ప్రవర్తన చూపరులకు 
వింతగ నుండెడిది. క్రమముగ? నతని యదార్హ మహిమలు 
చాలామంది గ్రహింపంగలిగినారు. వారు ధన్యులు. 


బుద్దుండు (ప్రబోధితు. డగుటకు బోధి వృక్తచ్చాయయే 
కారణమైతే షిరిడిసాయి దివ్యజ్ఞాన ప్రభావితుండగుటకు నింబ 
వృక్రచ్చాయ కారణమైనది. బాలయోగియైన శ్రీ సాయిని ఆనాటి 
వారు అలవాటుగా సాయిభయ్య అని పిలిచేవారు. [క్రమంగా 


71 


శ్రీ నీరై కాగడా వోరతులు 
బాబా ఫకీరు పేరు “సాయిబాబా"గా స్టిరపడినది. 


సాధారణంగా బాబాలమహిమలే వారి మహత్తును 
లోకానికంతను ప్రసరింప జోస్తాయి. దయాగుణ సింధువులు నిజమైన 
బాబాలు. శ్రీ సాయి తన వచనామృతముచే భక్త జన పాపకల్మషాన్ని 
పాజి6ద్రోలి వారిని పారమార్థిక చైతన్యవంతులుగా జేసేవారు. 
కేవలము శునకమును సైతము సహభోజనానికి సమ్మతించిన 
బాబా, సర్వ ప్రాణులపై గల భూతదయయును నర్వసమతా భావానికి 
నిదర్శనము. అది అనన్య సామాన్యమైన (ప్రేమ. ఇటువంటి 
అమోఘమును ఆశ్చర్యమును గొల్పు విశేషములు బాబాయందు 
కోకొల్లలు. 


ఇక నిరంతరం నమాజసేవా పరాయణులైన పుట్టఎర్తి 
ప్రభాకరులు శ్రీ సత్యసాయి విశ్వజనీనత. నేడతని యాధ్వర్యమున | 
నొక మహా సంస్థ నిర్వహింప ణుడుచున్నది. ఎందరో విజ్ఞానవేత్తలు 

హితపు అతని మహిమో 'పేతవ్హాన కార్య ములందలి 
సం. "సామాన్యుల దృష్టికి భగవల్తీలల 
గమ్యగోచరములు కదా"! 

నిరంతరాయముగ నాధ్యాత్మిక సదస్సులు “శ్రీ పుట్టపర్తి 
సాయి సూక్తి' నిధానముగ భాసిల్లుచున్న వి. దేశదేశాంతర భక్తులు 
అతని శుశూషలందుకొనుచున్నారు. సత్యసాయి దైవాంశ 
సంభూతులు. అందువలననే ప్రత్యక్షంగా. గొలువంబడుచున్నారు. 


అంతేకాదు నీ స సత్యసాయి వివిధ విద్యాలయాలు, 
వైద్యాలయాలను స్థాపి ౦చి పుష్కలమైన ఆర్థిక సంపత్తు లతో 


72 


శ్రీ హిత సుధాంశువు 
వానిని నిర్వహించుచున్నారన, అతని గొప్పతన మెట్టిదో 
ఊహించుకోవచ్చును. 


ఇట్టి దయాసత్యమూర్తులంగన్నటువంటి యీ భారతము 
ధన్యము. అందువలననే ప్రపంచ దేశాల స్తవనీయమై, అపురూప 
ఆదర్శ దేశముగ నిది విరాజిల్లుచున్నది - మన దేశం. 

పుట్టపర్తి హేమాహేమోలైన వైద్యులకు (పపంచవేందాంత 
వేత్తలకు, నిఖల విద్యాపారంగత భక్తులకు నిలయ మైనందులకు 
శ్రీ ప్పట్ట పర్తి సాయి యెక్క గొప్పు మనస్సును 
తార్కాణముగయశెప్పవచ్చును. ఆ మహానుభావునకు నమస్కరించని 
వారెవరున్నారు! ఈ సమయలో పుట్టపర్తి సాయి మహనీయునకు 
నావినమ నమోవాకములు. 


ఇక అమరమూర్తి షిరిడి సాయిబాబ సర్వసమతాభావము 
సర్వ భూతదయావిశేషములు ఆయనచరిత్ర వలనందెలిసి 
కొనవచ్చును. సమాధి గతుంయ్యు భక్తుల ఆర్హారావములాకర్ణించి 
వారి యార్తిని పోగొట్టువాడై వెలుగొందుచున్న విష్ణుమూర్తి శ్రీ 
షిరిడి సాయిబాబ. 

ఎందజో భక్తులు తమ కవితాగానంతో ఆయనను 
గీర్తించినారు. సచ్చిదానందమూర్తి సంతృప్త హృదయుడునైన 
శ్రీసాయి దీవన లందుకొన్నారు. 

తలచినంతనె భక్తుల కోర్కెలు దీరుస్తూ సర్వమతస్తుల 
వేలుపుగ గొలువు దీరియున్నాడు దివ్వమంగళమూర్తి సంతృప్త 
హృదయుడునైన సాయిబాబ. 


73 


శ్రీ విధై కాగడా వోరతులు 

శ్రీ షిరిడి సాయి యనుగ్రహమున “శ్రీ కృష్ణ జగదీశ్వర 
భీష్మ' అను భక్తకవి మరాఠీ భాషలో శ్రీ సాయిని గూర్చి (అష్టకాఖ) 
కాగడ హారతు లను పేరున సాయిస్తవమును రచించి శ్రీ సాయి 
పదముల కడ నుంచి సాయి మన్నలకు పొత్రుండైనాడు. తెలుగు 
లిపిలో లభ్యమైన మరాఠీ రచన నాధారముగ గొని, నాకుందోచీన 
రీతి తానిగించినాను. మూలమును చదివిసందున 
కవియొక్కవైష్ణవత్వము వ్యక్తమగుచున్నది. కాగడా హారతులకును, 
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమునకును పోలికలు కాననగుచున్నవి 


నేసుదీనిని పూజాపారాయణమున కనువగునట్టు 
ప్రాసియున్నాను. పండిత వర్యులు భక్తులు నాయీరచనయందలి 
బాగోగులు గ్రహించి దోషములున్న నాదృష్టికి తెత్తురని 
విన్నవించుకొంటున్నాను. 
భక్తిప్రపత్తులతో 
ఎద్తాన్‌ ముచ్చలి శ్రీరాములు రెడ 
గాజులమండ్యం 


74 


శ్రీ హిత సుధాంకువు 
శ్రీ రస్తు. 
_ఓం నమో విఘ్న రాజాయ! 
తృతీయార్లము 
శ్రీ షిరిడి సాయిబాబా కాగడాఆరతులు. 
ఉదయ కాలస్తవము. 
(మేలుకొలుపు ఆరతులు) 
ఉదయము గం॥5.15ని॥లకు దీపము అగరవత్తి పెట్టి వెన్న నివేదించి 
ఐదు వత్తులతో ఆరతినివ్వాలి. 
(1) 
1. కరములన్మ్కోడ్చి చరణాల శిరము నుంతు 
వినుము! నామొజ పండరీ విఠల రంగ! 
నిన్ను జేరిన దాసుడ - నన్ను. బోవు! 
సద్దురూ! కృపాదృష్టి (ప్రశస్తి గనుమ! 


2. భక్తమందార! సాయీశ! భవ్యచరిత! 
నీ! పదాబ్ద 'సేవలశచేయ నియమమొప్ప 
శాశ్వత స్తాన మొసంగు! నీ సరస నుండ! 
నీ స్మరణ తుకారా మాఖ్యు నియతి కోయ 
తప్పులన్‌ సైచి పాపాల ముప్పు లణంి 
నాదు భవబంధమును బాప నాదుకొనుమ! 

(2) 

3. పండరీ రంగ! లెమ్ము (ప్రభాతమయ్యె! 
దివ్యమంగళ దర్శన ధ్యేయ మడర 
గరుడ గంబంబు సన్నిధిషగ్రమ్ము కొనుచు 
భక్తి భావాల నినున. బరమప్రితి 
వేద ఘోషల నున్నారు విప్రవరులు! 


75 


శీ వర కాగడా నోరతులు 

న్స్‌ మహాద్వార పర్వంత సీమ నుండి 
గరుడ “పెక్కపుగంబము కడకుజేరి _ 
అమర వరులెల్ల ముకుళిత హస్తు లగుచు 
నిలిచియున్నారు నిను గాంచు నియమ విధుల. 

(3) 
శూల డమరుక ధారణ శోభ శివుడు, 
భక్త శుక, సనకాది, సత్సరమ బుషులు, 
దివ్యనారద తుంబుర దేవ మునులు, 
వచ్చియున్నారు నినుజూడ వరముకుంద! 


కలియుగ మహానుభావుడు గాన సుధల. 
దనిపె శ్రీనామ దేవుడు వినయమొప్ప, 
శ్రీజనాభాయి నీపాదసేవ కొజకు 

నిన్ను దర్శంచు నభిలాష నిలిచియుండె. 


మేలు కొనుమయ్య సాయీశ! మేలుకొనుమ! 
నీ పదాబ్ద్బముల్‌ జూపుమ నీలవర్ణ! 

వ్యాధి భవతాప పుంజాన బాధలొందు 
మంద మతులము దేవ!మ మ్మాదుకొనుమ! 


జన్మలన్‌ మాయ మిముడజేర జంకునెపుడు 
మందమతి మేము మాయలో (మగ్గినాము! 

మాయ తిమరంబు మాన్ఫంగ మాకు వశమె! 
మాదు దర్శనమే మాకు మేలు గూర్చు. 


76 


శ్రీ 
9 


10. 


11. 


12. 


హిత సుధాంశువు 


భవతిమర వినాశక రవి! పరమ తేజ! 
అవగుణంబు లణంచి మమ్మాదుకొనుమ! 
అజ్బతాంధము బాపి మాకభయ మిమ్ము! 
సాయినాథ! మహారాజ! చక్కనయ్య! 


నిన్నుం బొగడంగ శేషాహి నేరండయ్య! 
మాదు వశమె! నినుం బొగడ మాన్యచరిత! 
మేలుకొనుమయ్య సాయీశ! మేలుకొనుమ! 
నీ పదాజ్జ్ఞముల్‌ చూపుమా! పాపముడుగ. 


భర్తులెల్ల సద్పావానం బరగు విధుల 
ధ్యాన ముద్రితు నిను+ గన ద్వారమందు 
వేచి యున్నారు ముదమున వినుత భక్తి 
త్వద్వచననుధ. (గోల దత్త సాయి! 


సహన భావ! మాతృప్రేమ శాంతిశీల! 
దీనబంధు! రమానాథ! దివ్యచరిత! 

నీ కృపాదృష్టి సారించి నిబిడ కరుణ 
మమ్ము జూడుమా! షిర్డీశ! తమ్మికనుల! 


తేనెపలుకుల తాపంబుదీర్చుదేవ! 

నిన్ను నొప్పింపంజాలము నిఖిలగమ్య! 
సహన భావాబ్ది! బాలకు చరిత వినవె? 
దర్శనం బిమ్ము! దీనుని దరినిశోర్చు! 


77 


14. 


16. 


18. 


శే విధి కాగడా నోరతులు 
అమృత వాణియె భవతాప మణంచు సుమ్ము! 
సర్వరోగాపహారి యౌశక్తి దేవ! 
కష్టమౌ నీమనస్సుకు మాగాథలెల్ల 
సహన భావాన జగదీశు సహజకవిని 
నీదు దర్శనశోభల నెమ్మి గనుమ! 


మేలుకొనుమయ్య! సాయి! మమ్మేలుకొనుమ 
ఆయురారోగ్య భాగ్యాల నమరయణజోయ 
వ్యాధి భవతాప పుంజాన బాధలందు 
మందమతులము! దేవ! మమ్మాదుకొనుమ! 


(4) 
తూర్పుదిశయందు భానుండు తొంగిచూచిె. 
లెమ్ము పండరీ పురనాథ! మమ్ముగావ! . 
నిదుర లెమ్మయ్య! సాయీశ! నిత్యతేజ! 
నీదు దర్శన భాగ్యమ్ము నెమ్మి నిమ్ము! 


మునులు సాధువుల్‌ నీ బస 'మూగినారు. 
నిదుర వదలి దర్శనమిమ్ము! నిశ్చలాత్మ! 
దర్శనోత్సుక హృదయాల తప్తులైరి! 
ద్వారరంగ్‌ మండపమున ధర్మనిరతి! 


దేవి! ఓరిఖుమాబాయి! దివిజనుతుని 

నిదుర లేపుమ! నీవైన సదయమతిని! 
గరుడ హనుమలు నినుజూడ పరగ వచ్చి 
దివిని సురలెల్ల సోరతుల్‌ భువికి. దెచ్చి 
వైష్ణవాంకిత జ్యోతుల వరలినారు ! 

నిదుర వదులుమా! షిర్దిశ! సదయ హృదయ! 


78 


(er 


20. 


21, 


22, 


హిత సుధాంకువు 


(5) 
న్రీ మహారాజ! సాయీశ! షిర్ణినాథ! = 
హారతీ పంచక మిడెద నందు కొనుమ! 
సాయిరమకును హారతిన్‌ సరవినిడంగ 
చిత్తమొప్పగ ధ్యానంబు. జేతమిపుడు! 
సాయి శ్రీదత్త పదసేవం జేయుదీక్ష 
బంధువుల్‌ రండు! వేగమ భక్తినుతుల! 


(6) కాగడాహారతులు 


శ్రీమహారాజ! సాయీశ! చిద్విలాస! _. 
బాలకు లఘుసేవ గొనుమ! భవ్యమతిని! 
కాగడా ఆరతింగొనుమ! కరుణ హృదయ! 
దర్శనం బిమ్ము! చిన్మయ ధర్మతేజ! 


శత్రుగుణషట్కకల్మష పాత్రమైన 

మనసు హారతి వత్తిగా మనెడిరీతి- 

తనర వైరాగ్య ఘృతమున. దడిపి మిగుల 
సాయిభక్త్యాాగ్ని వెలిగించి సాయి యట్లు 
వెలుంగు మనసు సద్దురు నట్టు వెలయ జొచ్చె! 


ద్వెత భావాంధకారము ధ్వంసమైన 
జీవుడే పరమాత్మగ చెలంగ సాగె, 
హృదయకమలభూగగనాల నొదిగినావు. 
సాయి! నీవె దత్తాత్రేయసత్యమూర్తి! 


79 


23. 


24. 


25, 


26. 


27. 


శ్రీ విల్‌ కాగడా' వోరతులు 
జీవకారుణ్యభావాల జెల (గినావు 
షిరిడి వెలుగొంది భక్తుల సిరులుంగూర్చ 
స్టిరనివాసమైనంతనే షేరిడిలోన 
ఫీక్రజనులెల్త నినుయజేరుం బరుగులిడుచు 
దివ్యశక్తుల్‌ (పజ బాధందీర్చినావు! 


అయ్య! నినుబోలు నరుండేడి - యవని లోన? 
దేవతత్త్వ్యంబు (దెలియంగ నీవెతగుదు 
దివ్యరూవాన వెలసిన దేవ! నిన్ను 

గాంచ భక్కుల వచ్చిరి కరుణశడయ! 


తన్మయులం జేయు వాక్సుధం దనిపినావ! 
భక్త జనకోటికల్పమై పరగినావు! 

షిరిడి వెలసిల్లె పావనక్షేత్రమగుచు! 
భక్తమందార! భవదీయపద విభూతి! 


స్వాభిమానంబు విడిచిరి సాయిదేవ! 
నీపదాబసేవావిధి నిరతు లౌట 

దాసులము, భక్తులము ఈశ! దరిని జేర్చి 
ఆదుకొనుమయ్య! మమ్ముల నభయమొనంి 
బాలకు లఘు సేవంగొనుమ! భవ్యమతిని! 
కాగడాహారతి గొనుమ! కరుణహృదయ! 


(7) 
పండి నిండిన భక్తిని భావనలను 
కాగడాజ్యోతి పులకించగాంచినాము. 
పంచప్రాణాల మాజీవభావనలను 
ఆరతీరీతి నర్పింప నడరినాము. 


80 


గై 
00 


29 


30. 


31. 


32. 


హిత సుధాంశువు 


పండరీనాధ! ఆరతి బటుచుంటి 
అరతుల్‌ నీకు సాయీళే! ఆదుకొనుమ! 
వందనంబులు గావిరతు! వరముకుంద! 
విరము వంతు నీ పదముల కరముభక్తి! 
నిన్ను కొనియాడ తరమౌానె! నిగమగమ్య! 
(బహ్మహత్యల దోషముల్‌ బ్రద్దలవును. 
సాయి! నీముఖదర్శన చర్యవలన! 


నెమిలిపింఛ చామరముల నెమ్మితోడ 
రాయి, రుక్కులు భవదీయ హాయి, గోరి 
ఉభయ దిశలందు నిలుచుండి యొప్పిదముగ 
విసరుచున్నారు! షిర్దీశ! విభవ తేజ! 

(8) 


హితవు గొన సాధు, సజ్జన హితులు లెండు 
ఈ శరీరము నియించు" నెప్పుడైన! 

పిదప తరియింప సాధన మొదవనెట్ట్లు! 
విఠలుచరణాల యుట్టుడీ హఠముతోడగొ 


మొదటి సంధ్యను విఠలుని యమొక్కుకొనుండు! 
విఠలు నాశీస్సులందుడు విమల భక్తి! 
పాదపద్మముల్‌ బట్టగ బడయు ముక్తి! 
విఠలునమృతంపు దృష్ణుల వెలయ. ₹ గనుడు! 
భక్త జనతరణోపాయ సలముంగనుండు! 


లేచి కదలండి! వేగాన లీల లొలయ! 
సాయి గుడియడోరం బోదము పోయి నంద! 
ఆరతింబట పాపాలు నంతరించు! 
కూర్మి రుక్కీణీవర! మేలుకొమ్మవేగ! 


81 


33. 


34. 


35. 


శ్‌ 25 కాగడా వోరతులు 
దేవరాజవు నీవెకా! దివిజవినుత! 
దిష్టి తీయించుకొమ్ము ఓ! దివ్యతేజ! 
దృష్టేదోషము నశియించు దిష్టిదీయ. 
షిరిడిసాయి! మహోన్నత చిద్విలాన! 


అదిగొ! బాజాభజంత్రీలు నద్భుతముగ 
(మోగుచున్నవి ద్వారాన ముదము విరియ! 
ఆరతులు బట్టగన్‌! మహాద్వారమందు! 
శంఖభేరులు. బూన్చియు సంతసమున. 
నామదేవుండు విఠలుని నయము మార 
పాదపూజలు జేసెను భక్తి వెలయ! 


(కారము వెలిగించవలెను) 


“(9 
మాతృదేవ! సాయీగురూ! మౌనివర్య! 
నీ పదాంతికాశ్రయ మిమ్ము! నెమ్మిమోర! 
మాతృదేవ! దత్తాత్రేయ! మహిత - విభవ! 
నీ పదార్చన భాగ్యంబునెజయ నిమ్ము! 112 సార్పు॥ 


శ్రీ నబ్బిదానంద నద్దుయు సాయినాథ్‌ మహారాజ్‌ క జై! ' 


82 


హిత 


సుధాంశువు 


త్రీ సాయినాథ ప్రభాతాష్టకము. 


సుప్రభాత రవి శుభ మహా(ప్రదీపి.. 
సర్వజగతిని గగనానం బర్వసాగె. 
ఎవ్వరీవేళ గురునామ మెంచునియతి 
నట్టి వారికి కలిదోష మంటదెపుడు. 


సద్దురు సమర్గసాయిని సంస్తుతింతు 
కరములన్‌ మోడ్చి మనసార గురుని- 
నా మనోవాంఛలన్‌ దీర్చుమో మహాత్మ! 
సాయి జై! సచ్చిదానంద! సత్కృపాద్ది! 


భానుండంధకారము నెట్టు' పాజింద్రోలు 
అట్లై మాహాంధకారము నణంచు సాయి. 
రవికి గురునకు సామ్యంబు భువిని గలదె? 
రవి యణంచిన తిమిరంబు కవియు మరల. 
సద్గురువు మోహతిమిరంబు సతము మాన్సు. 
కరములన్మ్కోడ్చి నిన్గొల్హు శిరము వంచి, 

నా మనోవాంఛలన్‌ దిర్చుమో మహాత్మ! 
సాయి జై! సచ్చిదానంద సత్కృపాబి! 


భానుండుదయింప చీకటి పారిపోవు! 

అప్లై దుర్నీతి నహమును నణంయ గురువు! 
త్వత్సదంబుల నాహృది దరిని నుంచు!" . 
గురుని హరిహరాదుల పోల్చు కోర్కె తగదు! 


83 


శ్రీ విర్ర కాగడా వోరతులు 
గురువునకు లేరు సాటి యా గురువె యగును. 


గొప్పవారికిన్‌ గురుభక్తి కూర్చు ఫలము. 
నా మనోవాంఛలన్‌ దీర్చు మోమహాత్మ! 
సాయి జై! సచ్చిదానంద సత్కృపాబ్ది! 


దురితదూర! అజాతశత్రుత్వహృదయ! 

నీ సమాధి యందుండియె నెమ్మి గనుమ! 
అయ్య! నీ వాక్సుధల మమ్మునాదుకొనవె! 
పాపపుంజముల్‌ తొలగించి భద్రమిమ్మ! 
శ్రీ మహారాజ! సాయిశ! చిద్విలాస! 


| సద్గురుసమర్థసాయినిన్‌ సంస్తుతింతు 
కరములన్మోడ్చి మనసార గురుని నెపుడు! 
నా మనోవాంఛలన్‌ దీర్చుమో మహాత్మ! 
సాయి జై! సచ్చిదానంద సత్కృపాబ్ది! 


అదిగొ మేల్కాంచి కూర్చుండె నమరుండార! 
పాదసేవక పాపముల్‌ పాఖ6ద్రోల 

ఇట్టి హితకారి జగతిలో నెవరు గలరు! 
ఆ(్రితాతిని రక్షించు నమరగురుని 

సద్గురు సమర్హసాయిని సంస్తుతింతు. 
కరముల న్మోడ్చి మనసార గురుని నెపుడు. 
నా మనోవాంఛలను దీర్చుమో మహాత్మ! 
సాయిజై !సచ్చిదానంద సత్కృపాబ్ది! 


84 


శ్రీ హిత సుధాంశువు 


9. 


10. 


11, 


12. 


గురుకృపాపరతంత్రుండె గొప్పవాడు. 
పరుని జీవితాకాంక్ష నిష్టలమ యగును. 
కనునె? జీవిత సఫలంబు తనకుతానే. 
నా మనంబె నీపదమని నమ్మి కొలుచు 
భావన మదిలో నిలుపుమా! భక్తరక్ష! 
సద్గురూ! సచ్చిదానంద! సత్కృపాబ్సి 


శ్రీ మహారాజ! నాలో వసింపరమ్ము! 
హృదయమందిరమున నుండ వేడుచుంటి! 
విశ్వమంతయు గురువని విశ్వసింప 
ఆత్మహ్వోాసభావంబు లమర నిమ్ము! 
లోకపావన సంస్కృతీలో లబుద్ది 
నొసంగుమా! సాయి! షిరిడీశ! ఓం ప్రకాశ! 


బాలకవి కృష్ణు డష్టక పద్యకృతిని 
వనమున. గురనింజేరు విన్నపమున. 
గురుపదంబుల నర్చింప గురువు పలికె! 
దీని నెవ్వరు భక్తి విధేయ విధుల! 


'సుప్రభాతాన పఠనంబు శుచిగ జేయు 


నతని చిత్తవిభ్రాంతిని హతమొనర్హు. 

నిత్య సత్య శాంతు లొసంగి నెమ్మింగనెద. 
ననుచు నభయ మిచ్చె మహాత్ముడాదరమున 
సద్గురూ! సచ్చిదానంద సత్కృపాబ్ది! 


85 


13. 


14. 


15. 


17. 


18. 


శ వ కాగడా వోరతులు 
బిడ్డలము మేము దయతోడం బేర్మి గనుమ 
విశ్వమే మిథ్యయను నత్యవిదుడవయ్య! విశ్వమే 
విశ్వతోముఖు(డవు నీవు" వేదగమ్య! 
పిల్లలము మమ్ము పాలించు ముల్లమలర! 


దాసుండేమని పలుకును ధర్మతేజ! 
నోరు మెదపంగ లేనయ్య చారుశీల! 
విశ్వమే మిథ్య యను నత్యవిదు(డ వయ్య! 
విశ్వతో ముఖు (డవు నీవు వెదగమ్య! 


సాయినాథ! కృపాదృషి నరగం గనుమ! 
తండ్రియును సోదరుండవును దగుదువీవె! సాయినాథ! 


అంధు(డను దాస దాసుయనైతి నీకు 

ఇంతకంకును పలుకంగ నేమి కలదు! 

ఏమి వచియింతు నాసామి ఎజుక లేక? 

దాసుండను నేను సత్యము దైవ మోవె! 

నా కివేమి తెలియవు ప్రణామమయ్య! సాయినాథ 


వ్యర్ల మయ్యెను జీవిత పథము చూడ! 

చివరి ఘడియల నీకంకు ఎవరుదిక్కు? 

మో మసీదు చీపురనైతి మిగులభక్తి! 

సాయినాథ! నీవె పతివి జగము నేల! Iసాయినాథ॥| 


భోజ్యమేదని నేనిత్తు భువనవంద్య! 

శ్రీ హరీ! మహారాజ! విచిత్రవిభవ! 

దాసుడ బలహీనుడ నేను తమకు. దెలియు! 
ఓ జగన్నాథ! ఎంగిలి యోగిరంబు 

నీకు తగునయ్య! జగదేకనిర్మలాత్మ! 


86 


శ్రీహి a 


—_—_ 
oy 


20. 


21. 


త సుధాంశువు 

ఎంత భర్తు డనైనను నిట్టి రొట్టె 

నీ కొసంగల నేనెట్లు నేర్తుతండ్రి! 

దేవ! రాత్రి సగము దు! దివ్వెలూను 
సమయ మయ్యెను. భక్తులెల్ల మధురంపు 
భక్ష్యములనెన్నొ తెత్తురు భక్తినిడగ. 


సద్గురు నీకంకైు రక్షరుల్‌ జగతి లేరు. 
బుద్ధిహీనత పతితుండ మూఢమతిని. 
జగము నందున నీకంకె సాటి యెవరు? 
నన్ను తరియింప నీకంటె యున్నవాఠె? 
పాహి మాం! ఓం మహారాజ! పాహి పాహి! 


శాంతి సహనాల మేరువా సత్యనిధివి! 
ఈ భవాంబుధి తరియింప నీవె తగుదు! 
గురువరా! పామరుండను కరుణ జూడు! 
వేగమే నన్ను రక్షించు! విబుధ వినుత! 
అంధకార కూపభవమునందు నుండి 
శ్రీ మహారాజ! సద్గురూ!చేదుకొనుమ!! 


శ్రీ సదురు సాయినాథ మహారాజ్‌ కీ జై!! 
"(వ్రాలు చలనలొను) 
కాగడా ఆరతులు (ప్రాతస్తవము) 
మొదటి భాగము 
సమాప్తము. 


87 


శ్రీ 


వ్‌ ర కాగడా వోరతులు 
ఓం 


గణాధి నాథాయ నమః 
(రెండవ భాగం) 
(మధ్యాహ్న హారతి 12 గం|| ధూప దీప నైవేద్యానంతరము 5 
వత్తులతో హారతి యివ్వాలి) 


షిరిడి మధ్యాహ్న హారతి 
ప్రార్థన 


1. అందుకొనుమ! పంచారతి నమృత హృదయ! 
బంధు జనులార! హారతి బటుకొజరు, 
సాయి భగవాను సేవలం జలుప లెండు! 
రండు వేగమె శ్రీ సాయి రమణుంగొలువ! 


2, అచల భావన సేవింతు మమర వినుత 
సాయి! దత్తేశ! మాధవ! సాయి! శివుడ! 
మందమతులము నీ యండ మాకు రక్ష! 
నీచరణ సేవ జేయగ నెమ్మి గనుమ! 


(2) 


3.  సౌఖ్యమందార! హారతుల్‌ సరవిం గొనుమ! 
సర్వజీవ(పప్రదాతవు! చతురమతివి! 
సంయమిశ్వర! మిదివ్యచరణధూలి 
నా పయిన్‌ సోకనీయవ! పాపహారి! 


88 


శ్రీ హిత సుధాంశువు 


4. 


హారతిన్‌ గొని సుఖము లొప్పారయగనుమ! 

రామ! భవదీయ పాదాబ్దరజము పజచి 

పాపముక్తుల గావింపు! పరమ సృరుష!! 

దాస జన బాంధవా! దేవ! దత్తసాయి! 1 హారతిన్‌॥ 


దత్త భావానుగుణ ఫలమిత్తు వీవు! 

హే! దయామూర్తి! నీ మాయ నెజుంగలేను. 1 హారతి! 
భావజాంతక! గుణభద్ర! భవ్యరూప! 

కూర్మి గూర్తువు!మునిదృష్టిగోచరమున. 

భవ్య గుణధామ! కారుణ్యభావ! రంగ! | హారతిన్‌!! 
దివ్యపథదృష్టి సంధానతేజవిభవ! దత్త! 


భవహరంబు భవన్నామభజన దేవ! 


నీదు లీలలు గంభీరనిబిడగతులు! భవ! 

దీన జన సద్గతినిం జూపు దివ్యనిధులు! 

దీనజననాథ! 'సద్దురు! ధ్యానలోల! ॥భవ॥ 
| హే! దయా॥ 


కలివినాశ! సంస్కృతిని వెలిసినావు! 

సగుణ పరమాత్మ! దత్తాఖ్య నెగడినావు! 1 హే దయా! 
అష్ట దివసంబు గురువారమరి సతము 

గురుపదార్చనం జేతురు పరమనిష్ట 

భవభయంబుల. బోందోలి భద్రమిడుమ! 

సాయి పద సన్నిధానము సర్వదంబు! అష్ట! 


89 


10. 


శ్రీ విరి కాగడా వోరతులు 


(3) 
భవపదనిధానసన్నిధి పరమపదము! 
ఇదియె మా విన్నపము దేవ! యినకులేశ! | అప్ష!! 
స్వాతి చినుకుల సేవించు చాతకంబు 
నీ స్వరూప నీరము మాకు నిఖిలరక్ష! 
నాదు విన్నప మాలించి యాదుకొనుమ! _ ॥హారతి!। 


సాయి! దత్తావధూత! విజయము! జయము! 

కరములన్‌ మోడ్చి శిరముంతు చరణములను 

జయము! జయదేవ! మాధవ! జయము! జయము! 
అవతరింతువు. ధర్మార్ధ మవని యందు. సాయి! 


నాస్తికాకర్ణణాన్విత నయవిధాన! 

ఆస్రికత్త్వాన నినుగొల్చు నాస్తికులును, 

జయము! నీమాయ సౌమ్యంబు చతురతరము! 

వివిధ రూపాల లీలలు వెలయుదేవ! 

దీన జన రక్ష! నీనిత్య దివ్యచర్య! సాయి! 


అవధరింతువు హితవుకై యవను విధుల 
ద్వెతభావము విడనాడి ధర్మనిరతి. 
యేవన హైందవానైక్యత నణంచి నావు! 
సర్వమతములం గంటివి సదయమతిని. 


దేవ! అవతరింతువు నరదేహమునను, 

ఆత్మ తత్తుమ్ము బోధింప నవని యందు. 

గోపిచందుని మాంద్యంబు బాపినావు! lసాయి॥! 
త్వత్పదాభివందన మయ్య! దత్త దేవ! 


90 


శ్రీ హిత సుధాంశువు 


13. 


మాయం దొలగించి కాపాడు! మమ్ము దేవ! 

పాప మేఘాల దొలగెడు' పథముయజూపి 

సర్వజనులను బ్రోవుమా! సగుణ సరళి! 
కష్టములంబాపుమో (ప్రభూ! కరుణతోడ! 

మో యశోమూర్తింగొనియాడ సాయపడవె? 

భీష్మ కవి కృష్ణు జగదీశు పేర్మిం గనుమ! [సాయి]! 


(4) 


షిరిడియే పండరీపురవరము నాకు, 
సాయి వరదుడు శ్రీరంగ సామి నాకు, 
విష్ణుమూర్తియె శ్రీసాయి కృష్ణుండరయ! 
గాఢ భక్తియె చంద్రభాగానదంబు! 


పుండరీకుండు నాభావ పుణ్యమూర్తి. 
వందనమిడగ రారండి! వరదు. గొలువ 
ముక్తి ఫలదుండు షిరిడీశు మొక్కు (డనుచు 
పాపముల్‌ బాపుమంచును పరమ భక్తి, 
గయిండు పిలిచెను. శ్రీసాయికరుణ6 బడయ. 


_ ఈనమనము 


వందనము దేవ! సాస్తాంగ వందనంబు 
నీపదంబులంగొల్తును నీలవర్ణ! 

నీదు రూపంబు దర్శింప నిండు మతిని 
(ప్రేమ కౌగిలి నిన్నేను (బీతింగొల్తు. 


91 


17. 


18. 


19... 


20, 


శ్రీ విధి కాగడా వోరతులు 
నీదు నామంబు భావనన్‌ నెమ్మిందలతు! 
హారతిన్‌ గొనుమంచును నాదరమున 
నాముండెంతయు భక్తిని నయముతోడ. 
సాయి! జగదీశుం జేరెను శ్రద్దతోడ. 


నీవె! తల్లియు, తండ్రియు నీవె! సఖుండు. 
నీవె! చుటము బంధువు నీవె! ధనము. 
నీవె! సర్వము నాదేవ! నిజము కృష్ణ! 

సర్వ జగముల ప్రభుండవు! సాయిదేవ! 


(త్రికరణంబుల, నింద్రియ ధిషణములను, 
(పకృతి యాత్మస్వభావాది నికరములను, 
సర్వకార్యము లేవిధి జరుగుచుండు. 
నట్టివానికి సర్వేశు(డధికుడంచు ! 
విష్ణుమూర్తి నారాయణ విభుని (గొలుతు! 


కేశవాచ్యుతు, శ్రీరాము, కృష్ణు, వరదు, 
త్రీధరు, మాధవు, గోపాలు, ్శోషశయను, 
వివిధనామ వికాసుని, వేదవేద్యు, 

పతితపావను, షిరిడీశు, నుతియొనర్తు! 


(రినామన్మ్ర రణము 


హరే రామ! హరే రామ! రామరామ! హరే హరే! 
హరే కృష! హరే కృష! కృషకృష! హరే హరె! 
వివ EE £30] EE 


92 


హిత సుధాంకువు 


మం|త్రపుష్పము 


హరిక ఓం! యజ్లేన యజ్ఞ మయజంత దేవాస్తానిధ కర్మా బీ 
(పథమా న్యాసన్‌! తేహనాకమ్‌ మహిమానం ప్పచంత 
ఓం రాజాధి రాజాయ ప్రసహ్య సాహినే 

నమో వయం వైశ్రవణాయ కుర్మహే॥ 

నమో కామాన్‌ కామకామాయ మహ్యం] 

కామేశ్వరో వై శ్రవణో దధాతు 

కుబేరాయ వై శ్రవణాయ, మహారాజాయ నమః 


ఓం స్వస్తి సామ్రాజ్యం భోజ్యం 

స్వారాజ్యం వై రాజ్యం పారమేష్ట్యం రాజ్యం! 
మహి రాజ్యమాధిపత్యం మయం సమంత వర్యా 
ఈశ్యాస్సార్వభౌమః స్పార్వాయుష ఆన్‌ 
తాదావరార్లాత్‌ పృథివ్యె సముద్ర పర్యం తాయా 
ఏక రాల్ళితీ తదప్యేష శక్లోకోభిగీతో మరుతః 
పరివేష్టారో మరుత్త స్యావసన్‌ గృహే! 


అవిక్ష తస్యకామ డే విశ్వదేవాః సభాసదఇతి 


శ్రీ నారాయణ వాసుదేవ! సచ్చిదానంద సద్దురు ౫ సాయినాథ్‌ 
మహారాజ్‌ కి జై! 


93 


శ్రీ వరి కాగడా వోరతులు 
(7) వందనము 


నమస్కారాష్టకము 


ఏ విధంబున కీర్తింతు భావజారి! 

ఏ విధంబున వందన మిడెద దేవ! 
శేషుండైనను నీగాథజెప్పలేడు! 
వందనము! దేవ! సాష్టాంగ వందనంబు! 


త్వత్సద ధ్యాన మెప్పుడు తప్ప నేను! 
భక్తి భావన కీర్తియు పరిఢవిల్లు! 
మాయ సంపార బంధము మాపీపోవు! 
వందనము! దేవ! సాష్టాంగ వందనము! 
పరమ లీలల జూపెదు ప్రత్యహంబు! 
పామరులకు కన్సింతువు పామరునిగ! 
కాని నీయంత రంగము కాంతి పథము! 
వందనము! సాయి! సాష్టాంగవందనంబు! 


జన్మలందున మానవ జన్మఘనము. 
మోక్షమందించు ఘనజన్మ మూల మావు. 
అహము నణగించు జన్మంబు మహిత పథము. 
వందనము! సాయి! సాష్టాంగవందనంబు! 


మూర్ణబాలుర హస్తముల్‌ ముట్టవయ్య! 
ముగ్గులను మమ్ము మురిపించి మోక్షమిమ్ము! 
(పేీమమధుపాన మెంతేని 'పేర్మిగొనుము! 
వందనము! సాయి! సాష్టాంగ వందనంబు! 


94 


శ్రీ 
6. 


10. 


హిత సుధాంశువు 


సురాధీశ! సంస్తుత్య శోభాపదంబుల్‌, 

శుకాదుల్‌ సమానుల్‌ వచోక్తిన్‌ సుధాబీ! 
(పయాగాది తీరాలు భక్తి ప్రసారుల్‌ 
నమస్కార సాష్టాంగ! నా సాయినాథా! 


(ప్రభూ గోపికల్‌ మోదు పాదాల. జేరెన్‌ 
సదా మో మనోరూప సక్తిన్‌ కనంగన్‌ 
హరి! రాసలీలల్‌ మహానంద మందన్‌ 
నమస్కార సాష్టాంగ! నా సాయినాథా! 


భవాబ్బీవిలగ్నున్‌ విపత్తున్‌ మహేశా! 

కరాలెత్తి కీర్తింతు కారుణ్య ముంచన్‌ 
మహామాయం బోగొట్టి మమ్మాదుకోవే! 
నమస్కార సాష్టాంగ! నా సాయినాథ! 


(8) ప్రార్థన, 


రమ్ము! సాయి దిగంబరా! రమణమూర్తి! 
అక్షయ స్వరూపా! భువనావతార! 
సర్వమయసాయి! (శుతిసార! సౌమ్యరూప! 
సుగుణులౌ అనసూయా౭.తి సుతుంవయ్య! 
రమ్ము సాయి! దిగంబరా! రమ్ము! దేవ! 


స్నానజపముల కాసిలో జరపుచుందు. 
కొల్లపురిలోన భిక్షను గొనెదు దేవ! 
తుంగ జలపాన మాత్రాన తుష్టిగొనెదు. 
మాహురాపురి విశ్రాంతి మందిరాన. 
రమ్ముసాయి! దిగంబరా! రమ్ము! దేవ! 


95 


11. 


12. 


శ్రీ విరై కాగడా వోరతులు 
వామకరమున జోలెను వదల వెపుడు. 
డమరువు, త్రికూలములను దాల్తువయ్య! 
భక్తవరద! సుఖ ప్రద! భవవిదూర! 
రమ్ముసాయి! దిగంబరా! రమ్ము దేవ! 


స్వామి! నీపాదపాదుకల్‌ సౌఖ్యనిధులు! 
గొప్ప జపమాల జలపొత్ర లొప్పుదేవ! 
డంబ మెబుంగవు! మృగచర్మధారివయ్య! 
నాగ జటల మకుట మొప్పు జోగివయ్య! 
రమ్ముసాయి! దిగంబర! రమ్ము! దేవ! 


ధ్యాన సంలగ్న దాస సదనము లందు, 
లక్ష్మి నివసించు పగటిని రాత్రులందు, 
సంకటంబుల. దొలగించు సాయినాథ! 
రమ్ము!సాయి! దిగంబరా! రమ్ము! దేవ! 


సంతసంబున మా నామ చరితలెపుడు. 
గాన మొనరించు వారికిం గలుగు సుఖము. 
ధ్యాన యోగ సద్దురుపాద దర్శనమున. 
రమ్ము!సాయి! దిగంబరా! రమ్ము!దేవ! 


96 


శ్రీ హిత సుధాంశువు 


శ్రీ సాయినాథమహిమ్న స్తోత్రము. 


1. సదా సత్స్వరూపం చిదానంద కందం 
జగత్సంభవస్తానసంహార హేతుమ్‌! 
స్వ భక్తేచ్చయా మానుషం ధర్మయంతం 
నమా మాశ్వరం సద్గురుం సాయి నాథమ్‌!! 


2, భవధ్వాంత విధ్వంస మార్తండ మాడ్యం 
మనోవాగతీతం మునిర్‌ధ్యాన గమ్యమ్‌! 


జగద్వ్యాపకం నిర్మలం నిర్ణుణంత్వాం, నమామి! 
3. భవాంభోధి మగ్నార్థితానాం జనానాం 

స్వపాదాశ్రితానాం స్వభక్తి ప్రియాణామ్‌! 

సముద్దారణార్థం కలౌ సంభవంతం, ' నమామి! 


4. సడానింబ వృక్షస్య మూలాది వాసాత్‌ 

సుధాస్రావిణం తిక్తమవ్యప్రియంతమ్‌! 

తరుం కల్పవృక్షాధికం సాధయంతం, నమామి! 
5, సదా కల్చవృక్షస్య తస్యాది మూలే 

- భవద్బావ బుద్దా సపర్యాది సేవామ్‌ 

నృణాం కుర్వతాం భుక్తి ముక్తి పదంతం, నమామి॥! 


6. అనేకాశ్చతా తర్కలీలా విలాసైః 

నమా విష్కృతేశాన భాస్వత్ర్రభావమ్‌ 

అహం భావ హీనం ప్రసన్నాత్మభావమ్‌, నమామి! 
7. సతాం విశ్రమారామమేవాభిరామం 


సదాసజ్ఞనైః సంస్తుతం సన్నమద్భిః 
జనామటం భక్త "భద్ర ప్రదంతం, నమామి! 


97 


10. 


13. 


శీ వరి కాగడా వోరతులు 
అజన్మాద్యమేకం వరం బ్రహ్మసాక్షాత్‌ 
స్వయం సంభవం రామమేవావతీర్లమ్‌ 
భవద్దర్శనాత్స్సం పునీతః ప్రభో మహం, నమామి ॥ 


శ్రీ సాయీశ కృపానిధేక.ఖిలనృణాం సర్వార్తసిద్ది ప్రదా 

యుష్మత్సాదరజః (పభావమతులం ధాతాపి వక్కా౭_ క్షమః 
సద్బక్స్యా శరణం కృతాంజలి పుటః సంప్రాపితో ఐ_స్మి ప్రభో 
శ్రీ మత్సాయి పరేశ పాదకమలాన్నాన్యచ్చరణ్యం మము॥। 


సాయి రూపభర రాఘవోత్తమం 
భక్తకామ విబుధద్రుమం (ప్రభుమ్‌ 
మాయా యోపహత చిత్తశుద్దయే 

చింత యామ్యహమ్‌ అహర్నిశం ముదా॥ 
శరత్సుధాంశు ప్రతిమ ప్రకాశమ్‌ 
కృపాతపత్ర తవ సాయినాథ! 

త్వదీయ పాదాబ్ద సమాశ్రితానాం 
స్వచ్చాయయా తాప మపాక రోతు!! 


ఉపాసనా దైవత సాయినాథ 


స్తవైర్మయోపాస వినాస్తు తస్త్వమ్‌ 


రమె న్మనో యే తవపాద యుగ్మే 
భృంగో యదార్థే మకరందలుబ్దః॥| 


అనేక జన్మార్థితయోపాపసంక్షయో 
భవేద్భవత్సాద సరోజ దర్శనాత్‌ 
క్షమస్వ సర్వానపరాధపుంజకాన్‌ 
ప్రసీద సాయీశ! గురో దయానిధే!॥ 


98 


శ్రీ హిత సుధాంశువు 
14. శ్రీ సాయినాథ చరణామృత పూతచిత్తా 
_ సప్రత్చాదపేవన రతాస్పత తంచ భక్త్యా! 
సంసార జన్మదురితాఘ వినిర్గతాస్తే 
వైవల్యధామ పరమం సమాప్పువంతి॥। 


15. స్తోత్రమే తత్పఠేదృక్త్ష్యా యోనరస్తన్మనాః స్సృదా 
సద్దురోః సాయినాథస్య కృపాపాత్రం భవేద్దవమ్‌॥ 


ప్రార్థన. 


కరచరణకృతం వా కాయజం కర్మజం వా 
(శవణ నయనజం వా మానసం వాపరాధమ్‌! 
విదిత మవిదితం వా సర్వమేతత్‌ క్షమస్వ]! 
జయజయ కరుణాబ్లె! (శ్రీప్రభో! సాయినాథ) 


శ్రీ సచ్చిదానంద సదురు సాయినాథ్‌ మహారాజ్‌ కీ జై! 
మధ్యాహ్న హారతీ కార్యక్రమము పరిసమాప్తము. 
మధ్యాహ్న హారతి కార్యక్రమము (సాయంకాల 
పూజాకార్యక్రమమున పఠించవలెను) 


(మూడవ భాగము) 
ధూప హారతి. 

సూర్యాస్తమయ సమయ సంధ్యాకాలమున చేయు హారతి. 
ధూపదీప నైవేద్య దర్శనానంతరము ఒక వత్తి (దీపంతో) హారతి 
ఇవ్వవలెను. 
1. మధ్యాహ హరతిలో. 3. సౌఖ్యమందారం అను పద్యము నుండి 

205 పద్యము వరకు. నమనము 
2, నమస్కొరాష్టకము, శ్రీ సాయినాథ మహిమ్నస్తోత్రము పూర్తిల 

పఠించవలెను. 


99 


శ్రీ విరి కాగడా వోరతులు 


3. శ్రీ గురు ప్రసాదయాచనా దశకము. 


అమ్మనాన్నలు ననుజులు నాత్మసతియు, 
కన్నబిడ్డలు బంధువుల్‌ నున్నవారు, 
అలుకబూనిన నాకేమి కలత లెదు, 
అభయ మొసంగుమ! శ్రీదత్త! అలుక లేక! 


కోడలు, వదిన, బంధువుల్‌, కూర్మి సఖులు, 
నన్ను లెక్కింప కుండిన మిన్నకుందు, 
షిరిడి సాయి! దత్తేశ్వర! చిద్విలాస! 
అలుకయిీనకు నాపైన నంజ లిడుదు! 


పిన్నలున్‌ పెద్దలు తరుణుల్‌ పిరికివారు, 
ఎవ్వరేమను కొన్నను ఎగసి పడను, ' 
షిరిడిసాయి దత్తేశ్వర! చిద్విలాస! 
అలుకయీనకు నాపైన నంజ లిడుదు! 


చతుర తాత్రి (కుల్‌, విబుధులు, సర్వవిదులు, 
అలిగినన్‌, విదుషిమణుల్‌, యతులు, పతులు, 
భరక్తులున్‌, మహాపండితుల్‌ పగ వహింప, 
మనము నందున నెవ్వగ మసల నీను! 
అభయ మొసంగుమ! శ్రీ సాయి! అలుక లేక! 


(గ్రామకులగ్భృహదేవతల్‌, కావ్యబుషులు, 
అనఘ సిద్దులు, యోగులు నలుకంబూన 
మలిన ఢాకినీ ఖల పిశాచులు. గనలిన 
భయముశెంద నీదయ చాలు భవవిదూర! 


100 


శ్రీ హత సుధాంశువు 
6 అఖిల జంతువుల్‌ పగయూన నదురు లేదు! 
నదులు, సంద్రముల్‌, ప్రస్తరానగములై 


వృక్ష సంతాన మలిగిన వెలితి లేదు! 
నీవు మాత్రము అలుగకు నీలకంఠ! 


7. యక్ష గంధర్వ చంద్రార్మ్కు లలుగ నిమ్ము 
గగన తారకల్‌ గ్రహములు కాలయముండు 
ఇంద్ర వరుణులు నలిగిన నేమిలేదు 
దత్తసాయీశ! అలు. గక దయను గనుమ! 


8. (త్రికరణములు కాలమున్‌ దిక్కు లెల్ల 
సర్వలోకాలు నలిగినన్‌ చలన మొంద! 
షిరిడిసాయి! దత్తేశ్వర! చిద్విలాస! 
అలుకయీనకు నాపైన నంజలిడుదు! 


9. ఈసడించిన లోకులు ఏమి భయము! 
పాము కజచినన్‌ శ్రీసాయి పదము(గొలుతు 
జన్మబంధవిమోచన సక్తునగుదు! 
ధీర దురంబు భద్రమై తేజరిల్ల! 
అశుభ కేల్పనన్‌ ఆటంక మమరుగాక1 
ఇహికాకాంక్ష లుడిగి మహాత్మునగుదు! 


10. కాంక్రలున్‌ దేంషమెందేని కలుగ నీక, 
మనమునని సాయిమననము మసలుగాక! 
గురుపదాకాంక్ష మనమున గుదురుయగాక 
విశ్వమంతయు సాయిగా వెలయు.గాక 
సాయి గురుదత్తమాత! సహాయ పడుమ! 
అలుకయబూనకుమా! భిక్ష నడుగుచుంటి! 


మంత్ర పుష్పాంజలి ప్రార్థన కరచరణకృతం అను వానిపూర్తి 
గపఠించవవలెనుసంధ్యా కాలపు ధూప హరతి సమాప్తము. 


101 


"శ్రీ విధి కాగడా వోరతులు 
నాలుగవ భాగము 


శేజ్‌ హారతులు 


రాత్రి 10 గంటలకు దూపదీప నైవేద్యము తీయవలెను. 
క ఐదు వత్తులహారతి అర్సించవలెను. 


హారతుల్‌ గొను గురుదత్త! ఆర్తిహరణ! 
పంచహారతీతత్త (ముల్‌ ప్రభలు చింద! 

తగు నిరాకార సాకార తత్త (మెటు? 

మాతృమూర్తిగ మము జూడు! మహిత భావ! 
సర్వమును నిండి మిగిలిన సాయిదేవ! | హారతులు! 


ట్‌ ప వర పెట్ల? వరల! 
ప్తవనధులు ఖేలనే స్టలమేదెట్లు? | హారతుల్‌॥ 

నిఖేల బ్రహ్మాండ రచనరిబు నీకెతేగును! 

దయంగనగ మాయనుశూపందగుదువీవె! (దేవ!) 


అనుచులబల్కె! తుకారాముండాదరమున! | హారతుల్‌! 
2. హారతి జ్ఞానరాయాచీ 


విశ్వ కళ్యాణ కైవల్య విభవసాయి! 
జాన హీనులు హితమును మానినారు. 
పాండు రంగడు నీవంచు పఠితులనిరి. 
హారతిన్‌ గొను జ్ఞానేశ! ఆదిదేవ! 


మధుర నామస్మరణమది మాన్యులెల్ల! 

నీ పదార్భన సంలగ్న నియతులైరి! 

స్వర్ణ పాత్రల హారతుల్‌ సంతరించి! 

గోపీకా కాంత లిరువురు గూడినారు! 

నారదాదులు వేదోక్త కీర్తనములం _ ॥పాండురంగండు॥ 
గొలువుందీరిరి దత్తేశ! కూర్మితోడ॥ 


102 


శ్రీ హిత సుధాంశువు 

3. విశ్వగొప్య పరంధామ! వివిధరూప! 
భవ్య రామజనార్హన భక్తు డొప్పె! 
మస్తకంబుంచె భవదీయ మాన్యపదుల! 
పాండు రంగావతార! శుభ ప్రభావ! 


3. ఆరతీ తుకారామాచీ 


4. _ సద్దురుస్తాన పరమేశ! సామిదేవ! 
సచ్చిదానంద నీపద స్పర్శయేది? 
హారతుల్‌ తుకారామేశ! అనఘ విభవ! 
హారతిన్‌ గొను జ్ఞానేశ! ఆదిదేవ! 112 సార్లు! 


ద్‌. శ్రీశు నిర్మాణ వారధి శిలల పోల్కి, 
నీటం దేల్చిన భంగాల నెమ్మి. గనిన 
చాగిలుచు రామదేవుండు త్యాగబుద్ది! 
బ్రహ్మతానెయౌ సాయికి భక్తి మొక్కె, 


4. శేజ్‌ హారతి 


6. జయము షిరిడి దత్తాత్రేయ! జయము దేవ! 
హాయిగన్‌ పవళింపుమో సాయి దేవ! 
జయము షిరిడి దత్తాశ్రేయ! జయము దేవ! [1 జయము! 
హారతిన్‌ గొను గానంబు నర్ది చేతు! హారతిన్‌!! 


7. అదరింతువు తలిగా నమృతమూర్తి! 
రోగి రోగమున్‌ గౌందువు రుజను బాప, 
భక్కులన్‌ గావ వేగమె పరుగులిడుదు! 
కష్టమెంచక భక్తులం గాచు దేవ! 


103 


శ్రీ షరి కాగడా నోరతులు 
పూల పాన్సున నిద్రింపం బూను కొనుయడు! 
సహన సుమశయ్య బవతించి శాంతింగనుడు! 
ఆర్తులొసరెడు పూజల నందుకొనుండు! 
ప్రాణ పంచక జ్యోతులన్‌ బట్టినాను! 
దివ్వెకాంతుల నిన్గల్వ తివిరినాను! 


'సేవనానంద సుమముల స్వీకరించు! 

మాదు పాదార్చశీోయంగ మిగులి యుండు! 

మా ప్రసాదమున్‌ గొనిపోదు మేల్మిభక్తి! 

మిమ్ము మేల్కొల్బి కందుము మేలు భక్తి 

సాయి, మాత! మా హారతుల్‌ సరవిగొనుమ! జయము॥! 


5 
నిదురబో సాయి! అవధూత! నిఖిలరక్ష! 
చిన్నయానంద మందిరక్షేత్రమందు 2 సార్లు! 
కర్మవిరాగ కుంచికశుభకాంతి తలము 
(శ్రేమసలిల సం(ప్రోక్షణధామకంబు! నిదుర! 


. నవవిధాసక్తిచేల విన్యస్తకంబు, 

జ్ఞాన దీపిక కాంతి విస్తార గుణము ॥ నిదుర 2 సార్డు॥ 
హృదయ నిర్మల మానస మృదు సుమంబు! 

పాన్సు సొంపుగ సవరించి పజచినాను నిదర 2 నెర్ష॥ 


దేవుడొక్క డు కాడను వారి దీర్పు బుద్వి 
వారి వాకిలి తలుపులు వైచినావు! | 
దేవుడొక్కడే యనుబుద్ది దిట్ట పజణుప 
సాయి మాయను నేనేమీ చాటశగలను! 


చెడుగు ముడులను విడదీసి చెంత తెరను 
వేసికొంటివి నిదురలో వేడ్క- దేవ! |॥|నిదుర, 2సారు! 
లే 


104 


హిత సుధాంశువు 
కోరికల దప్పుల నణంచి కుదురు కొన, 
దయయు, సహనంబు శాంతియున్‌ దాసులగుచు, 
నీ పదకమలసేవకై నిలచినారు! 
నిదురబో! నా తండ్రి! నియతి చరిత! 


శ్రీ 
ర్‌ 


6. సౌఖ్యమెంచని సుఖమను శాల్వతోడ 
శాంతి పొన్చున పవళింప జక్క జేసి 
హాయి నిదురింపశోతుమో ఆది దేవ! 
నిదురలో! సాయి! అవధూత! నిఖిల రక్ష! 

నద్దుట సాయిరాజ్‌ మవోరాజ్‌ క జై! 


6. ప్రాసాదమును గైకొనుట 


1. ఆరగింపును గొంటివా! అది దేవ! 
భక్తి గొందుము శేషాన్న పాయసంబు 
భాజనంబుల. గొంటిమి భోజనార్తి! 
నిశ్చలార్చిత భావంబు నెజయ మేము! 


2, నీ ప్రసాదము దొరికెను నిర్మలాత్మ! 
తలప నీశ్రమన్‌ గుర్తింపంగలిగినాము! 
సాయి గోపాల! సుఖనిద్ర చలుపు మయ్య! 
కోర్కెలన్నియుం దీరె మా కూర్మి తండ్రి! 


3. సాయిబాబ! శుభాశుభ చర్యలందు 
కర్మదోష పీడలు బోవంగాంతుమయ్య! 
ఇతర మెంచక నినుడోర నెంచినాము 
ఇష్ట మృష్టాన్న మర్ప్చింప నియ్యకొంటి! 


105 


శీ జి లో కాగడా వోరతులు 


స్తవము 

1. సాయి గురుదేవ! దయయాడు హాయి నిడగ 

త్రివిధ పాపాలు మమ్ముల. దెలియకంె! 

కోరికల్మాన్స6 జూడుము! కూర్మి దేవ! 

దీనజన బాధలడపంగ దిట్టవీవు 

బిడియ మెంచకు మంచును పేర్మిమొక్కె! 

కృష్ణకవిదాను సాయీశు కృతియొనర్చి! 
ఓం! రాజాధిరాజ! యోగ రాజ! పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద! నద్దురు 
సాయినాథ్‌ మహారజ్‌ కీ జై॥ 


శేజారతి తార క్రమము నంభ్రూరము. 
a] 


106 


"త సుధాంకువు 


శ్రీ గణేశ హారతి. 


రామదాస కృతి మరారికి తెలుగు. 
నుతి యత్సవములో సంధ్యాహారతి సమయంలో పాడునది 
సాయి హారతి తరువాత పాడవలెను. 


విఘ్న రాజ! నీ స్మరణంబు విజయ పథము 
దోష భూయిష దురితాది దోషహరము! 
సుభగ సర్వాంగ సిందూర సుందరాత్మ! 
జయము నీకగు విఘ్నేశ! సామజాస్య! 


ముత్తెపు సరాల రాజిల్లు మోహనాంగ! 
జయము హరకుమార! 'ఏరద! జయము! శుభము! 
కామితంబులు సిద్దించు. గాంచ నిన్ను! 


రత్నఖచితంబు వస్త్రంబు రంజితంబు. 
కుంకుమాంచిత కేసరీ కొమరు ఛాయ 
రత్నశోభా కిరీటంబు రాజిలంగ, 
మంజులంబౌ ధ్వనితము నీ యందె రవళి! 
జయము! విఘ్నేశ! శుభమగు శంభుతనయ! 
హరకుమార! నాగాంకిత హారచేల! 
వక్రతుండోదర వికాస! వరముకుంద! 
రామదాస ధామ విహార! రమణనేత్ర! 
సర్వసంకటనిర్వాణ! సఫల విభవ! 
విఘ్సనాయక! దయ జూడు వేడుకొందు! 
[జయము హర కుమార॥| 


107 


శీ దరి కాగడా నొ 


శ్రీ సాయినాథ మంగళహారతి 


సాయి భక్తప్రియజన సంగతంబు! 

దాస కోర్కెలీడేర్చు బృందావనంబు! 

(ప్రభు విలాస స్మరణ మధురామృతంబు! 
రమ్యలీలా స్వరూప నీరాజనంబు! 

మౌని జన వంద్యునకు నీకు మంగళంబు! 
మహిత సద్రూపవర! నీకు మంగళంబు! 
మన్మథాంతకస్సూర్తికి మంగళంబు! 
మధుర వా(క్రృశాంతా! నీకు మంగళంబు! 


స్వామి సాయి నాథాయ షిరిడిక్షేత వాసాయ 
మామకాభీష్టదాయ మహిత మంగళం! 
లోకనాథాయ భక్తలోక సంరక్షకాయ 
నాగలోకస్తుత్యాయ నవ్యమంగళం! |స్వామి॥ 
భక్త బృంద వందితాయ (బహ్మస్వరూపాయ 
ముక్తి మార్గ బోధకాయ పూజ్యమంగళం! స్వా 
సత్యతత్వ బోధకాయ సాధు వేషాయ తే 
నిత్యమంగళ దాయకాయ నిత్యమంగళం! స్వా 


య “సర్వేజనా సృమస్తాస్సుఖినో భవంతు' 
ఓం తత్‌ సక్‌, 





108 


